Munivahanudu - Oka Pariseelana 
M.Phil; dissertation by : D. 5. Basheer 

Lecturer in Telugu, Csmania College, 

Kurnool . 51801 (A.P.) 


[వథమ ముదణ : 1995 వేయి (పతులు 
@ Author 


‘‘“This book is published with the financial assistance క్‌ 
of Tirumala Tirupati Devastanams under their scheme 
Aid to Publish Religious Books.” 


వెల : రూ, శిర /- 


(ప్రతులకు : 

షా & షా పబ్లికేషన్స్‌ 

స్టాటు నంబరు 29, 

మున్సిపల్‌ ఎంప్లాయీస్‌ కాలనీ, 
కర్నూలు - 518001 (ఆం._పం 


ముదణ : 

పద్మావతీ ఆర్ట్‌ (పీంటర్స్‌, 
1.1.517/5 /1, 

న్యూ బాకారం, గాంధీనగర్‌, 
హైదరాబాద్‌ - 500 380. 
ఫోన్‌ ; 7611413. 





0 
MI 
1 tras 











అరా రక 


సరద 
స 


_™—: 


జ లాం దా దా ౭ ఆ, 


శాక ౩ అలల 


వావ్హూకారాకాలా ఆ 





[Es om 


సా ఉన్నతిని సదా కోరుకొనే నా తల్చిదం్యడులు 


(శ్రీమతి దియన్‌. మహబుబ్బీ గార్కి, 


0 


శ. షెయన్‌. మహమ్మద్‌ జాఫర్‌ సాహెబ్‌ గారి. 


(Us 


నమస్సు మాంజలులతో ఈ [గంథం అంకితం చేస్తున్నాను, 


నన ఎ 


Cn 


3 


డా॥ ఏ. వీర పసాదరావు 
ఉపన్యాసకులు, 

ఆంధభారతి, 

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, 
అనంతప్పరం _ 515003, 


మునివాహనుడు పరిశోధన అవలోకనం 


నాటకం గురించి వరికోధన చేయటం అంత సులువైంది కాదు. నాటక 
లవణాలు. పరిభాష, ఇతివృత్త తం, పాతలు, (పదర్శనవంటి (పాథమిక విశేషాలు 
తెలిస్తేనే పరిశీలన సులభతరమౌతుంది. విశ్వవిద్యాలయాల్లో సం; పదాయ, చారి 
తక, సాంఘిక నాటకాల గురించి వరిశోధనలు జరిగాయి. భక్తి సాహిత్యం, 
అందులోనూ వైష్ణవ సంపదాయానికి చెందిన “మునివాహనుడు” వంటి నాట 
కాన్ని గురించి పరిశోధన చేయటం కష్టసాధ్యం. దీనిని రచించిన ఆచార్య కొలక 
లూరి ఇనాక్‌ గారు ఆంధ పాఠక లోకంలో విశిష్ట మైన స్థానాన్ని పొంది ఉన్నారు. 
ఈ నాటకం నాలుగేళ్ళ పాటు ఇంటర్మీడియేట్‌ విద్యార్థులు చదివారు. అధ్యాప 
కులు బోధించారు. అటువంటి నాటకాన్ని గూర్చి పరిశోధన చేయటం, ఆందర్నీ 
మెప్పించటం ఆంత సులభం కాదు. దీన్ని డి.యస్‌. బషీర్‌ సాధించాడు. ఉపా 
ధ్యాయ, విద్యార్థిలోకంలో అనేకమైన నూతన ఆలోచనల్ని రేకెత్తించిన ఇలాంటి 
నాటకాన్ని నా పర్యవేక్షణలో పరిశోధనకు ఎన్నుకొన్న శ్రీ డి.యస్‌. ఐషీర్‌ 
గార్ని ఎంతైనా అభినందించాలి. నూతన ఉత్సాహంతో కొత్త కోణాల్లో సాంప 
దాయక, పాళ్చాత్య నాటక లక్షణాల అవగాహనతో ఈ నాటకాన్ని అనేక 
రీతులుగా విశ్లేషించి పరిశోధించటంలో పరిశోధకుని నూతన దృక్పథం 
కన్పిస్తుంది. సిద్దం చేసుకొన్న |పణాళికనుబట్టి తెలుగు నాటక వైవిధ్యం, 
రచయిత జీవితదర్శనం, పాళ్చాత్య సాంపదాయ నాటక లక్షణాలతో ఇతివృత్త 
విశ్లేషణం, మత, పాత, రస |పదర్శనం, రచయిత దృక్పథం, పరిశోధన 
(వయోజనంవంటి విషయ విపులీకరణంతో ఈ పరిశోధన (గంథం రూపుదిద్దు 
కుంది, | 


్ర 
1V 


నాటకాన్ని గురించి వరిశీలింటచేప్పుడు నాటక సాహిత్య వికాసం గురించి 
సంగహంగా పరిశీలించటం కన్పిస్తుంది. సామాన్య పాఠకుడి దగ్గర్నుంచి 
పరికోధకుడి వరకు పనికివచ్చే సంస్కృత ఆంగ్ల అనువాద నాటకాలు, స్వతంత 
రూపకాలు, (ప్రహసనాలు, నాటికలు, ఆధునిక స్కిట్‌, నాట్యావధానం వంటి 
వాటిని గూర్చి సంగహంగా వివరించటం పరిశోధకుని పరిశీలన పాటవాన్ని 
తెలియజేస్తుంది. నాటక రచయిత ఆచార్య కొలకలూరి ఇనాక్‌గారి జీవిత 
దర్శనంలో పుట్టుపూర్వో త్రరాలు,వై య క్రీక_ సాహిత్య జీవనరేఖలు సంగ హంగా 
వివరించటం, ముఖాముఖివల్ల విషయ సేకరణ చేయటం సరిళోధకుడి అభిలాషను 
తెలియ జేస్తుంది, 


మునివాహనుడు ఆళ్వారుల భక్తి తత్త నిరూపణకి ఆణిముత్యంలాగా 
తీర్చదిద్దబడింది. ఇతివృతవై విధ్యాన్ని వ్యక్తం: చేస్తూ అభిల మానవ సౌ భా 
తృత్వాన్ని సమాజోద్ధరణకు వనియోగిందాలనే మానవతావాదంతో నాటక కథని 
తీర్చిదిద్దినట్టుగా విశ్లేషణలో కన్పిస్తుంది జాతి, వర్ణ, భాషాభేదాలకు మానవుడు 
అతీతంగా ఉండి లోక కల్యాణంకోసం పాటుపడాలనే. తత్వాన్ని |పబోధిస్తూ 
తిరుప్పాణ్‌ ఆళ్వార్‌ వైష్టవ భక్తి గుణ గానం చేసి తరించటం ఈ నాటక ౦లో 
ఆంత: ర్రీనంగా. కన్పిస్తుంది. మతమౌఢ్య నిరసనం, హరిజనోద్దరణం, మధుర 
గానం, వైష్షవ. భక్తి తత్త్గం మొదలైనవి ఆయా అంకాలలో (పాధాన్యం 
వహించటం, వాటి విశ్లేషణ, మానవతా వాదంతో సరిపోల్చటం' కనిపిస్తుంది, 
సన్ని వేశ' కల్పనలో, పాత చితణలో, నాటక లక్షణ [పదర్శనలో' సం్యపదాయ 
నాటక రీతులు, రచయిత తీర్చిదిద్దిన నాటక లక్షణాల సమన్వయాన్ని కొత్త 
కోణాల్లో పరిశోధకుడు విశ్ణేషంచటం మూడో అధ్యాయంలో _పదర్శితమవుతుంది, 
పూర్వ ఉత్తర రంగ విభజన కల్పనం మనో వైజ్ఞానిక విషయాల (పదర్శనం. 
నాటకం. ఆదర్శం, (పయోజం,, ఐక్యతయగుణ వైశిష్ట్యం, మోదాంత 
చార్మితక, దృశ్యశవ్యాత్మక నాటక లక్షణ భరితం. కావటంతోపాటు, వర్గ 
పోరాట నాటక. నిర్మాణంగా తీర్చిదిద్దటం. విశ్లేషణలో కన్పిస్తుంది. వ్యావహారికానికి 
ఆతి చేరువగా. ఉన్న [గాంథిక భాషా నిర్మాణం, ఛందస్సుతో ముత్యాలసరాల 
పాటల పోకడలు అనేక తీరుల్లో కనిపిస్తాయి. 


ళు 


“ఇది మానవు డేలిన భూమి 

నరమాననవు డంటివ భూమి" (మునివా॥ పుట 38) వంటి. పాట 
రూపంలో సాహిత్యం కూర్చటం రచయిత ఆధునిక ఛఎదళ్ళిల్ప వై చితిని వక్షం 
చేస్తుంది. ఛందోరీతుల్లో వై విధ్యం, సంభాషణల్లో వచన- కవిత్వం. పోకడలు 
అడుగడుగునా కన్పిసాయి. నాటక కథా |పాథాన్యం రచయిత కథన శిల్పం, 
వరిశోధకుని విశ్లేషణాచాతుర్యం సర్మగహంగా కన్పిస్తాయి. 


“మునివాహనుడు నాటకంలో మత దర్శనం వివిధ దశలు విశ్లేషణలో 
కన్పిస్తాయి... ఇందులో కనిపిలచే సామాజిక నేపథ్యం, భక్తి సంకీర్తన గానవైళ 
వాల్నివ్యక్తం చేస్తాయి. మత దురహంకారాన్ని విడనాడి “మానవసేవే మాధవ 
సేవ” అనే సంస్కరణ భావాన్ని (పదర్శిస్తుంది. సన్ని వేళ చాతుర్యం, రచనా 
రమ్యత్యం, ప్మాతచ్శితణ శిల్పంలో ఆనేక రీతులుగా వ్య క్తంకావటం తిరుప్పాణ్‌ 
లోక సారంగముని, వేదవేద్యుడు, దేవదత్తుడు, శ్రీరంగనాథుడు, కావేరీనది వంటి 
వాటిలో రసరమ్యంగా చితీకరించటం కన్పిస్తుంది. ఇది ధర్మవీర (పధానంగా 
భ క్రి శృంగారంతో అలరారే నాటకంగా అనేక కోణాల్లో కనిపిస్తుంది. లోక 
సారంగముని వాహనంగా కలవాడు తిరుప్పాణ్‌ ఆళ్వార్‌ |పధాన ప్మాతగా ఈ 
నాటకం తీర్చిదిద్దబడింది. “పాణ్‌' కులంలో జన్మించిన ఇతను హరిజనుడై నందున 
సంగీత వాద్య |పావీణ్యం అలవడటం, గాన మాధుర్యంతో మూర్తీభవించిన 
భక్తికి నిదర్శనంగా తిరుప్పాణ్‌ ఆదర్శవంతంగా కనిపిస్తాడు. సంఇపదాయ 
నిరసనకు తిరుప్పాణ్‌ (పతీకగా అనేక సందర్భాలలో దర్శనమిస్తాడు. 


ఈ నాటక రచనలో రచయితకుండే ఆదర్శాలు; రోచనారీతులు; సంవ 
దాయ (పతిఘటన, హరిజనుల ఆలయ (పవేశం, సర్వమానవ సమానత్వం, 
(పపంచ శాంతి, సంపదాయ పాళ్ళాత్య నాటక లక్షణ సమన్వయం; చారితక 
నాటక రచనా పాటవం, అభ్యుదయ భావాల కూడలిగా చతుర్దాంక నిర్మాణం 
అనేక రీతులుగా కనిపిస్తుంది. రచయితలోని సంఘ సంస్కరణ భావం, 
ఆధునికత, అభ్యుదయం, న్త్రీప్మాత |పమేయంలేని సరళ |గాంథిక దృశ్య 
(శవ్యాత్మక నాటక నిర్మాణదక్షత అనేక రీతులుగా ఈ నాటకంలో కన్పించటం 
అందరూ కొనియాడదగిందిగా ఉంది. ఈ నాటకంలోని ఇతివృత్తం, నాటక 
సన్నివేశ సంభాషణలు, గేయరచన, రస నిర్వహణం, అంక రంగ విభజన 


vi 


వైవిధ్యం, మానవాభ్యుదయం, దళిత జనోద్ధరణం విశ్లేషణం నాటకంలోని 
వివిధ అంళాల్ని నూతన ధోరణుల్లో వ్య క్రం చేస్తుంది. ఈ పరిశోధనలో 
విశ్లేషణతో పాటు శిల్చ విశేషాల్ని, సామాజిక అంళాల్ని సమన్వయంతో 
వ్య క్రీకరించటం పరిశోధకుని అనుశీలన పాటవాన్ని వ్య క్షం చేస్తుంది. 


ఈ లఘు సిద్దాంత వ్యాసం సాహిత్య విద్యార్డులకు, పరిశోధకులకు 
వైష్ణవ భ క్రిత త్య సాహిత్య విశేషాల్ని తెలుసుకోటానికి ఎంతో ఉపయోగ 
కరమైందిగా ఉంది. మునివాహనుడు నాటకం మీద సర్వసమ్మగంగా పరిశోధన 
చేసిన శ్రీ డి. యస్‌. బషీర్‌ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. 


స, 


డాజ ఏ. వీర్యపసాదరావు 


దర! 
మా 


క 


గ 
శ 
4 


సై 


న 
సనన 


| 


ya! 
ie 


నతని 
నం 

ల్లో! 
హా 


చవల వచం 


RENN we ru": 2 4 
Pn ఇళ్ళ: 
రతన 2 io 


ఆచార్య కొలకలూరి ఇనాక్‌ గారు 
మతి కొలకలూరి భాగీరథి గారు 


టట! 
AE Nepal 
సంలు 00700 
nes 





11107] 
[111.11 
1 


1 


4 


సన) 
refs 


040 
| 
[1 


ధన్యవాదాలు 


నేను విద్యకై 1968 లో (వభుత్య కళాశాల అనంతపురంలో చేరినప్పుడు 
ఆచార్య కొలకలూరి ఇనాక్‌ గారు మాకు గురువుగారు. ఇదే వారితో నా తొలి 
పరిచయం. 


గురువులు మితులుగా మారితే ఎలాంటి సువరిణామం కలుగుతుందో నా 
జీవతంలో మొదటిసారిగా నేను తెలుసుకొన్నాను. 


ఆచార్య కొలకలూరి ఇనాక్‌గారు అప్పట్లో ఎన్‌. సి, సీ. ఆఫీసర్‌గా 
ఉన్నారు. వారి దగ్గర నేను ఆండర్‌ ఆఫీసర్‌గా ఉండి వారికి ఇంకా దగ్గరై వారి 
సొంత సోదరుని స్థానం పొందాను. 


ఒక మహోన్నతమైన వ్యకికి శిష్యునిగా పరిచయమై, మితునిగా, 
సోదరునిగా విశిష్ట స్థానం పొందటం నా వూర్వజన్మ సుకృతం. భూత, వర్త 
మాన, భవిష్యత్‌ కాలాల్లో విద్యార్థి లోకంలో ఏ విద్యార్థికి దక్క-ని ఇంతటి 
స్థానం, గురువుగా మితునిగా సోదరునిగా నాకు దక్కటం నా అదృష్టం. వీరు 
రచించిన సు పసిద్ధ “మునివాహనుడు' నాటకాన్ని ముందుగా పరిశోధించిన నేను 
భాగ్యవంతుణ్ణి. 


ఇంతటి మహోన్నత మైన స్థానాన్ని నాకు కలుగజేసిన మా గురువులు 


ఆచార్య కొలకలూరి ఇనాక్‌ గారికి, శ్రీమతి కొలకలూరి భాగీరథిగారికి నా ధన్య 
వాదాలు. 


ఎడ యన్‌, బషీర్‌ 


ఆచార్య కొలకలూరి ఇనాక్‌ 

ఆం(ధాచార్యులు, భాషాధ్యక్షులు, 

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, అనంతపురం 
అనంతపురం. 18.6.1995 


అధినందనం 


ఇది పరిచయం కాదు, ముందుమాట కాదు, అంకితా మోదం కాదు, అభి 
నందనం, 


మునివాహనుడు నేను | వాసిన నాటకం. దానిమీద వరిశోధనమీ గంథం. 
నా నాటకం మీద ఈ పరిశీలనం చేయటం విశేషం. అదీ విశ్వవిద్యా. 
లయం స్థాయిలో జరగటం మరీ విశేషం. 


శ్రీ వేంక టేశ్వర, నాగార్జున, అంధ, తెలుగు సస! 
నా నాటక, కథానిక ,నవలా (వక్రియలమీద (పత్యేకంగా పరిశోధనలు చేయటం, 
పిహెచ్‌డి, ఎం.ఫిల్‌, డ్మిగీలు పొందటం సువిశేషం. 


అయితే నేనున్న మా విశ్వవిద్యాలయంలో మా శాఖలో పరిశోధన జర 
గటం మరీ సువిశేషం. 


ఈ కృషి, పర్యవేక్షణ నిర్వహించిన డా॥ ఏ. వీర పసాద రావు మా పూర్వ 
విద్యార్థి, మా సహోద్యోగి. పరిశోధన చేసిన శ్రీ) డి. యస్‌. బషీర్‌ మా విద్యార్థి, 
కర్నూలు ఉస్మానియా కళాశాల తెలుగుశాఖ అధ్యక్షుడు. 


పర్యవేక్షక పరిశోధకులు నాకు చిరకాలంగా మతులు. మ్మితకార్యమైన 
ఈ సత్‌ కార్యం సత్కారంగా మరీ మరీ సువిశేషం. 


' = నాది నందితాంతరంగం. ఈ పరికోధనం వీళ్ళిద్దరి ఆనందితాంతః 
కరణం. వాళ్ళ మన శృమాస మాశ్యాసానికిది ఆధినందనం. 


ఈ పరిశోధన |గంథంలోని పముఖాంశాలు నాకు ఆనంద సంపాదకాలు 
కావటంవల్ల అమూల్యంగా, ఆత్మీయంగా, అమోదయోగ్యంగా ఉన్నాయి. 


ix 


ఈ పరిశోధన |గంథంలో స్థూలంగా తెలిపిన తెలుగు నాటక పరిణామం 
టగా ఉంది. నా జీవిత పరిచయంలో సాధ్యమయినంత సమాచారం 
చటం ఉంది. నాటక లక్షణాల దృష్టితో మునివాహనుడు పరిశీలించటం 
ీమండితంగా ఉంది. మత పాత రస దృష్టితో చేసిన కృషి చక్కని 
సంగా ఉంది. రచయితగా నా స్థానం అంచనా వేయటానికి చేసిన మంచి 
కం ఉంది. 


పరిశోధ కుడు నాటకలక్ష్యు లక్షణ సమన్వయంగా చేసిన కృషి విశిష్టంగా 
రస చర్చలో ఆద్భుత చాకచక్యం (పదర్శించాడు. నాటక మత నేపథ్యం 
ొ వివరించాడు. నాటక స్వభావం, త త్యం స్పష్టంగా (పతిపాదించాడు. 


పరిశోధకుడు నాతో చాలాసార్హు బాలా విషయాలు ముఖాముఖిగా 
చాడు. ముదిత (పతి అందించటం కంటే ముందు ఏ దశలోనూ దీన్ని 
అవకాశం, ఇబ్బంది నాకు వరిశోధక, పర్యవేక్షకులు కలిగించలేదు. 


ఈ పరిశోధనం దళిత సాహిత్య సమ్యగవగాహనకు పస్థాన పథంలో 
తమవుతూ ఉంది. 

మంచి వరిళోధనం చేసి, యం.ఫిల్‌. పట్టం పొంది (గంథ రూపంలో 
స్తున్న [శీ డి. యస్‌. బషీర్‌ను సతీసమేతుడనై, హృదయపూర్వకంగా 
దిస్తున్నాను. 

ఇలాగే శ్రీ డి.యస్‌. బషీర్‌ పిహెచ్‌.డి. కూడా చేయాలని, ఇంతకంటే 
క ఉత్సాహంతో డా॥ ఏ. వీర!పసాదరావు పర్యవేక్షణ చేయాలని గురు 
ను ఆశీర్వదిస్తున్నాను. 

ఇంత చక్కని పరిశోధనం చేసిన మితులిద్దరికిదే అభినందనం. 


(సం) 


కొలకనూరి ఇనాక్‌ 


కృతజ్ఞతలు 


“మునివావానుడు _ ఒక పరిశీలని అంశంపై ఎమ్‌. ఫీల్‌., చేయటానికి 
నాకు అనుమతి నిచ్చిన శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి, 

అనుమతి పొందటంలో ఎదురైన పరిపాలనా సంబంధమైన ఇబ్బందుల్ని 
చాకచాక్యంగా నివారించటంలో కృషి చేసిన శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం 
తెలుగు శాఖకు, అవ్పట్లో (పిన్స్‌పాల్‌ గా ఉన్న ఆచార్య ఎమ్‌. డి. భాషా 

న 

మోహిదీన్‌, జంతుళాస్త్ర. విభాగం గారికి, 

ఏ 

నా ఎమ్‌. ఫిల్‌., పరిశోధనకు వర్యవేక్షకులుగా అంగీకరించి వర్యవేకణకు 
సంబంధించిన పతి విషయంలోనూ పిసుగూ, విరామం లేకుండా అన్ని విధాల 
నాకు సహాయ సహకారాలందించిన గురువులు డా॥ ఏ. వీర్మపసాదరావుగారికి, 

పార్ట్‌ టైం ఎమ్‌. ఫీల్‌., చేయటానికి (ప్రోత్సహించి, నన్ను ఊ త్రేజపరచిన 
మా ఉస్మానియా కళాళాల, కర్నూలు యాజమాన్యానికి, (పత్యేకించి కళాళాల 
నిర్వాహకులు, యాజమాన్య సభ్యులు ఢీ ఎమ్‌. అజ్మతుల్దాఖాన్‌ గారికి, 

అనంతపురంలో నా ఎమ్‌ ఫిల్‌., పరిశోధన నిర్విఘ్నంగా సాగటానికి 
సహాయపడిన నా సోదరులు శ్రీ డి. యస్‌. ఫ క్రోద్దీన్‌, శ్రీ డి. యస్‌. హైదర్‌ 
వలి, నా: చెల్లి శ్రీమతీ ఏ. షాజహాన్‌ బేగం గారలకు, 

ఈ లఘు సిద్ధాంత వ్యాసాన్ని పుస్తక రూపంలో తేవటానికి ఆర్థిక 
సహాయాన్ని ఆందించిన _ తిరుమల తిరువతి దేవస్థానం వారికి, 

ఇంకా నా వరికోధన విషయంలో కాని, (పచురణ విషయంలో కాని 
ఎన్నో విధాల సహకరించిన ఆందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. 


== యన్‌. బషీర్‌ 


విషయసూచిక 
ఉపోద్దాతం 
తెలుగు నాటక వికాసం 


ఆచార్య కొలకలూరి ఇనాక్‌ - జీవిత దర్శనం 


మునివాహనుడు పరిశీలనం _ లక్షణ సమన్వయం .... 


మునివాహనుడు _ మత, పాత, రస దృష్టి 


సాహిత్యంలో రచయిత స్థానం 


19 


29 


66 
98 
98 
101 


1. ఉపోద్దాతం 


ఆధునిక కాలంలో, తెలుగు సాహిత్యంలో నాటక (వకియ అభివృద్దిని 
(వచార [పాచుర్యాల్ని పొందింది. సమాజంలోని స్థితిగతులు వస్తుగతంగా నాట 
కాల్లో స్థానం సంపాదించుకొన్నాయి. దళిత జనోద్ధరణం, భక్తి పారవశ్యం, 
సమతాభావం, మానవత్వం అనే అంశాలమీద ఎన్నో నాటకాలు వెలువడ్డాయి. 
నాటక పరిణామంలో వస్తుగతంగా సంస్కరణం స్థానాన్ని ఆపాదించుకొ న్న 
సారవదాయక చార్మితక నాటకం ''మునివాహనుడు.”' 


ఈ నాటక పరిశీలనం అయిదు అధ్యాయాలుగా విభజించడం జరిగింది, 
మొదటి ఆధ్యాయంలో తెలుగు నాటక వికాసం, వైవిధ్యం వివరించటం ఉంది. 


రెండో అధ్యాయంలో నాటక రచయిత ఆచార్య కొలకలూరి ఇనాక్‌ 
వైయ కిక, సాహిత్య, జీవిత దర్శనం సంగహ వివరణం ఉంది. 


మూడో అధ్యాయంలో 'మునివాహనుడు” నాటకంలోని సాం పదాయక 


పాశ్చాత్య నాటక లక్షణాల సమన్యయంలో పాటు ఇతివృత్తం విశదీకరించే 
కృషి ఉంది, 


నాలుగో ఆధ్యాయంలో మత పస్థానం, పాత్ర చ్మితణం, రసళిల్పం వివ 
రించటం జరిగింది. 


అయిదో అధ్యాయంలో నాటక రచయిత దృక్పథం, _పయోజనం, 
పరిశోధనాంళాల |కోడీకరణంగా ఉపసంహారం ఉంది. 


MOP.1 


2, తెలుగు నాటక వికాసం 


పదకొండో శతాబ్దిలో ఆరంభమైన తెలుగు సాహిత్యం మూడు పూవులు 
ఆరు కాయలుగా (కమపరిణామం చెంది నేటి స్థితికి చేరుకోవడం సాహితీ పిపాసు 
లకు తెలిసిన విషయమే. అయితే, సాహిత్య [ప|క్రియలలో మిక్కిలి _శేష్టమైందిగా 
'పేర్కోబడుతున్న నాటక [పక్రియ తెలుగులో మొదట ఆవిర్భవించలేదు. 
పందొమ్మిదో శతాబ్దం చివరిభాగంలో మామే నాటక [హృకియ సృష్టిపొందింది. 
సంస్కృతం, ఆంగ్లరూపకాల ఆంధ్రీకరణం, అనుకరణల కారణంగా తెలుగు 
నాటకం అనేది ఆధునిక కాలంలో స్థిర మై నిలబడింది. 1 


ఇంతకుముందు కాలంలో ఇది (పదర్శన రూపాలైన తోలుబొమ్మలాట, 
భామాకలాపం, కూచిపూడి నృత్యం, భాగవత మేళ నాటకం, యక్షగానం 
మొదలైన రీతులలో వికసించింది.2 దీనికి వస్తువు, పాతలు, సన్నివేశం, రంగ 
విభజనం, దీపకాంతులు తోడై, కొన్ని అపురూప రూపకాలు రూపొందాయి. 


మొదట్లో ఇవి సంగీత నృత్య |పధానాలుగా ఉండేవి. (క్రమంగా 
సంస్కృత, ఆంగ్లనా టక లక్షణాల్ని జీర్ణించుకొని, విశిష్ట లక్షణాలతో తెలుగు 
రూపకాలుగా వెలువడ్డాయి. డీ. శ, 1880లో ఇది (పారంభమై, దాదాపు 
కీ.శ. 1920 వరకు అనేక మార్గాలలో కొనసాగి, నూత్న కాంతులతో విక 
సించింది. 1870లో (పపథమంగా అభిజ్ఞాన శాకుంతలాన్ని ఎమ్‌. శేషా 
చార్యులు అనువదించారని తెలియవచ్చినా, ఆది లభ్యం కాకపో వడంవర్హి 
కొక్కా౦డ వెంకటరత్నం పంతులు 'నఠకాసుర విజయవ్యాయోగంి మొదటి 
ఆనువాదం అనవలసి ఉంది. ఏరు వీర్యగాంథిక వాదులు. వీరి అనువాదం 
సంస్కృత మూలానుసరణంగా ఉంది. 


1874లో *'జూలియస్‌ సీజర్‌” నాటకాన్ని ఆంగ్లం నుంచి తెలుగులోనికి 
అనువదించి, 186 లో (వకటించి, ఘనత వహించిన నాటకక ర్ర వావిలాల 


తెలుగు నాటక వికాసం 3 


వాసుడేవశాన్ర్రి. ఇది ఆంగ్ల నాటకానువాదాల్లో మొదటిది. వీరు 1880 లో 
“నందక రాజ్యం” అనే స్వతర్యత సాంఘిక ల రచించారు. 


1880 లో కందుకూరి వీరేశలింగం పంతులు షేక్స్‌పియర్‌ కామిడీ ఆఫ్‌ 
ఎరర్‌'ను “చమత్కార రత్నావళిగా, శ్రీహర్జుని రత్నావళినీ అనువదించి 
(పదర్శింపజేశారు.ఓ ఈ రీతిగా తెలుగులో నాటక రచన కీ.శ. 1880 నుండి 
ఒక క్రమమైన రీతిలో కొనసాగినట్టు చెప్పవచ్చు.!5 


సంస్కృతానువాద నాటకం : 

(పాచీనాంధ కవులు సంస్కృత నాటకాల్ని ఆంధ్రీకరించినా, అవి 
కావ్యాలుగా, పబంధాలుగా అవతరించాయి. పిల్లలమృరి పినవీరభ్యద కవి కాళిదాసు 
అభిజ్ఞాన శాకుంతల నాటకాన్ని శృంగార శాకుంతల |పబంధంగా ఆం) దీక 
రించారు. మంచన రాజశేఖర కవి సంస్కృతంలో రచించిన కర్పూరమంజరీ 
నాటకాన్ని కేయూర బాహుచర్శిత మనే |ప్రబంధంగా తెనిగించారు. ఆధునిక 
కాలంలో కోరాడ రామచంద శాన్ర్రీ కాలంలోనే తెలుగులో సంస్కృత రూపకాను 
వాద ఘట్టం (పాఠ ం౦భ మైంది. దీని తరువాత కొక్కాండ వెంకటరత్నం 
పంతులు, కందుకూరి, వావివాల, వడ్డాది మొదలై నవారు (పసిద్ది పొందిన 
సంస్కృత నాటకాల్ని తెలుగులో అనువాదం చేశారు. శ్రీపాద కామేశ్వరరావు 
మొదలైనవారు ఈ పద్దతిని మొదట అనుసరించారు. జొన్నలగడ్డ సత్యనారాయణ 
మూర్తి నూర్జవాోన్‌ షాజహాన్‌ అనువాదాలు (పసిద్ధాలు. 


ఆంగ్ల రూపకానువాదం : 


పందొమ్మిదో శతాబ్దం ఉత్తర భాగంలో తెలుగులో ఆంధులు నాటకాలు 
రచింపబూనుకొన్నారు. ఆలాంటి తెలుగు నాటక రచనా వికాసాలు ఆంగ్ల భాషా 
(పభావంతోనే కలిగినవనడంలో సందేహం లేదు. వాజ్మయాంతర సంపర్కం 
వల్ల ఒక వాజ్మయంలో పరిణామం కలుగడం సహజం. [ప్రపంచమంతటా 
వ్యాపించి _పఖథ్యాతి పొందిన ఆంగ్లభాష భారత దేశంలో కూడ రాజభాష కావడం 
వల్ల, తదభ్యాసం సర్వజనులకు ఆవళ్యక మైంది. తత్సంపర్క-౦ వల్ల ఆంగ్ల 
వాజ్మయంలోని రసవన్నాటకా లనేకం |పదర్శన మూలకంగా వ్యా ప్రి చెందడం 
వల్ల మనహారుకూడ తెలుగులో నాటకాలు రచింప నారంభించారు.6 


4 మునీవాహనుడు _ ఒక పరిశీలన 


“These dark days for Dramas continued upto the middle 
of the Nineteenth Century....W hen English Education spread 
itself through the length and breadth of India and the English 
Knowing pub'ic saw the marvellous effects produced by the 
English stage and its wonderful senic performances, the 
Indians opened their eyes and commenced to enquire what 
their ancient dramas were like....”? 


దేసిద్ది పౌందిన ఆంగ్ల రూపకాలు తెలుగులో అనువాదం చేయ బడ్డాయి. 
ఇంగ్లీషు నాటకం అనువదింపబడేటపుడు ఆనుసరణం |పధానంగా పాటింప 
బడింది. షేక్సిపియర్‌ నాటకాలే మొట్టమొదట తెల గులో అనువదింపబడ్డాయి. 
ఈ విధానం కందుకూరి వీరేశలింగం పంతులతో [పారంభమైంది. ఇటీవలి 
కాలంలో కూడ ఇలాంటి రచనల్ని చేస్తున్నారు. రష్యన్‌ నాటక సాహిత్యం 
నుంది చెకోవ్‌, గోర్కీ మొదలైనవారి రచనలు అనువదింపబడుతున్నాయి 


ఇక తెలుగు నాటకాల పై ఇంగ్లీషు నాటకాల |పభావం గురించి ఆలోచించి 
నట్టయితే వీటి పభావంతో తెలుగులో విషాదాంత నాటకాల, ఏకాంకికలు అనేవి 
నూతన (ప కియలుగా బయ లుదేరాయి. నాటక రచన, నిర్మాణ శిల్పం, అంకాన్ని 
రంగాలుగా విభజించడం, స్వగతం, పాత్రోచిత భాష, భావ సంఘర్షణం, కోరస్‌ 
మొదలై న లక్షణాలు (ప్రవెశ పెట్టబడ్డాయి. ఆంధ నాటక పితామహుడు ధర్మ 
వరం రామకృష్ణమాచార్యులు ఇలాంటి లక్షణాలు కలిగిన తెలుగు నాటకాలు 
[(వ్మపథమంగా రచించి (ప్రదర్శించారు. 


విశ్వనాథ, దువ్వూరి, రాజమన్నార్‌, ఆచార్య ఆతేయ, భమిడిపాటి 
మొదలై నవారి నాటకాలలో కూడ ఇంగ్రీషు నాటక (పభావం అడుగడుగునా కని 
పిస్తుంది. ఇం గ్రీషు నాటకం మూలంగానే విషాద రూవకాలు, గేయ రూపకాలు, 
పద్య రూపకాలు, ఏకాంకికలు, (శవ్య నాటకాలు మొదలైనవి కొత్త (పక్రియ 
లుగా తెలుగునాటక సాహిత్యంలో వెలిశాయి. 


తెలుగు నాటక వికాసం 5 


స్వతంత రూపకాలు : 

తెలుగులో అనేకమైన స్యతంత రూపకాలు వచ్చాయి. వీనిలో పౌరాణిక 
నాటకాలు మొదట్లో రచింపబడ్డాయి. మంజరీ మధుకరీయము, (_పహ్ల్హాద, సత్య 
హరిశ్చంద, చి తనశీయము, కీచకవధ, పాండవోద్యోగ విజయము మొద 
లయినవి పేర్కొనదగిన పౌరాణిక నాటకాలు. సాంఘిక నాటకాలలో ఇతివృత్తం 
కల్పితంగా ఉంటుంది. వావిలాల వారి “నందకరాజ్యం” 1580లో వచ్చిన 
మొదటి తెలుగు సాంఘిక నాటకంగా సపేర్కో-బడింది. వల్లూరి “సాగరిక”, గుర 
జాడ 'కన్యాశుల్క_ం', పానుగంటి 'కంఠాభరణం' , ఆ;తేయ చ నష. 
కొడాలి 'దొంగవీరడు' మొదలై నవి పేర్కోదగిన సాంఘక నాటకాలు, 


చార్మితక నాటకాలు : 

తెలుగులో కొన్ని స్వతంతమైన చార్మితక నాటకాలు అవతరించాయి. 
వాటిలో వేదం [పతాపర్నుదీయం, శివాజీ పేర్కోదగినవి. కోలాచలంవారి “రామ 
రాజ చరితము! చార్మితక రూపకం. తెలుగులో వచ్చిన స్వతంత్ర చార్మితక నాట 
కాలలో ఇతివృత్తం చాలా భాగం ఆంధ దేశానికి చెందివుంది. ఇది ఆం, ధదేళ 
చార్మితక విశేషాల్ని సామాజికులకు ఆంద జేస్తుంది. అయితే, చార్చితక నాటకాల్ని 
రచించడంలో రచయిత తన _వజ్జాపాటవాల్ని (వదర్శించవలసి ఉంటుంది. 


[ప్రచార రూపకం ; 
ఇది ఎక్కువగా సందేశాత్మక మైనది. దీంట్లో ఆ కాలంనాటి సమస్యలకు 
అరిక పాధాన్యం ఉంటుంది. నాటక రచయిత ఆ సమస్యలకు సార్యకాలిక , 
సార(జనీన అంళాలి, ఆపాదించి, దానికి విలువలను పెంచుతాడు. దేశఖ కి, 
ఏ వ - 
రాజకీయ, మత సిద్దాంత నాటకాలు ఈ కోవకు చెందుతాయి. ఉండవల్లి 
కోటయ్య “కా మేడ్‌ వెంకమ్మ' సుపసిద్ద తెలుగు పచారరూపకం. ఇలాంటివి 
డు 
[ప్రజలకు ఆకాలం నాటి సమస్యల్ని అనేక కోణాలలో వరిశిలించి చూపించి 
విషయాల్ని తెలియ జేస్తుంటాయి. ఎన్నికల సందర్భంగా. రాజకీయ పరి 
పాలనలో మార్పు సందర్భంగా ఇలాంటి రూపకాలు నిర్మా ణమౌతుంటాయి, 


6 మునివాహనుడు _ ఒక పరిశీలన 


మన స్టత్వ నిరూపక నాటకం ; 

ఇలాంటి నాటకాలలో కొన్ని కథాాపధానాలుగా, కొన్ని సాహిత్య పధా 
నాలుగా, ఇంకొన్ని సమస్యాపధానాలుగా కనిపిస్తాయి. కొన్నింటిలో పా 
[పాధాన్యం, కొన్ని నాటకాలలో మన స్తత్వ (పాధాన్యం వివిధ రీతులలో గోచ 
రిస్తూ ఉంటుంది. ఈ లక్షణాన్నిబట్టి ఆ నాటకంలో ఉండే “పెవిభాగం తెలు 
స్తుంది. మన స్తత్యం నిరూపణం గల నాటకాలు తెలుగులో అంతగా రాలేదు. 
ఉన్న వాటిలో స్రీ మన స్తత్వాన్ని నిరూపించే నాటకాలు కొన్ని ఉన్నాయి. పాను 
గంటివారి “రాధాకృష్ణ”, కాళ్ళకూరివారి వాల్మీకి’, చలం గారి “భానుమతి” 
మొదలై నవి పేర్కోదగినవి. ఇవి ఆనాటి సంఘంలోని పాతల మన స్తత్యాల్ని 
కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తుంటాయి. 


విషాద రూపకాలు : 


ధర్మవరం వారి “విషాద సారంగధరి నాటకంతో తెలుగులో విషా 
దాంత నాటక రచన ఆరంభమైంది. ఇది ఇంగ్లీమలో ఉండే విషాదాంత రూప 
కాల లవణాలతో రచింపబడినట్టుగా కనిపిస్తుంది. సంస్కృత భాషలో విషా 
దాంత నాటకాలు కొన్ని ర చింపబడ్డాయి. కాని, (గీకుల విషాదాంత నాటక 
నిర్మాణం, ఇంగ్లీషు విషాదాంత నాటక నిర్మాణాలలో ఊఉ త్తములై నవారే నాయ 
కులుగా ఉండాలి అన్న నియమం సడలిపోయింది. ఇలాంటి నాటకాలలో 
నాయికానాయకులు సామాన్యులుగా, సన్నివేశాలు సాధారణంగా ఉంటాయి. 


నాటక నిర్మాణ శిల్పబలంతో, పాతల తరతమ భేదాలతో, భావశాళన 
కూడ సాధింపబడుతుంది. “ఆజామీళ' నాటకంలో నాయకుడు రాజు కాడు. 
పానుగంటివారి 'రాతి స్తంభము'లో నాయకుడు సామాన్యుడు. చార్మితక ఇతి 
వృత్తంగల విషాద రూపకాల్ని కొందరు రచించారు. ఇలాంటివాటిలో దువ్వూరి 
'కుంవరాణా', విశ్వనాథవారి 'అనార్క-లీ' మొదలై నవి పేర్కోదగినవి. ఈ 
విషాదాంత నాటకాలు దేశ, కాల, స్థల ఐక్యాన్ని సూచిస్తూ; పాతల, సన్ని 
వేళాల జాన్నత్యాన్ని ఇనుమడింపజేస్తుంటాయి. ఇవి _పేక్షకులలో చెరగని 
ము[దని వేస్తుంటాయి. |పేక్షకులలో ఆలోచనల్ని విజ్ఞానాన్నికూడ కొన్ని 


ob 
సందర్భాలలో (పదీ వ్రం చేస్తుంటాయి, 


తెలుగు నాటక వికాసం 7 


(ప్రహసనాలు : 


(ప్రహసనం అంటే కవి కల్పితమైన అనుదాత్త చర్మితమని, ఒకటి లేక 
రెండు ఆంకాలు ఉండవచ్చునని, హాస్యం |పధాన రసం ఆని అలంకారికుల 
నిర్వచనం. పాశ్చాత్యుల “ఫార్ఫు' నాటక లక్షణాలు |పహసన లక్షణాలతో సరి 
పోతున్నాయి. అది వినోద పధానమై రూపొందింది. |ప్రహసనాలలో విరుద్ద 
భావాలు, విరుద్ద సన్నివేశాలు మొదలై నవాటిమూలంగా హాస్యం ఏర్పడు 
తుంది. ప్రహసనం అనేది జన జీవనానికి అత్యంత సన్నిహిత మెంది. ఈ 
విషయం వివరిస్తూ తెలుగులో ముట్నూరి సంగమేశం రచన “తెనుగు విస్యం' 
వంటి (గ్రంథాలు వెలువడ్డాయి. మునిమాణిక్యం నరసింహారావు హాస్యాన్ని 
గురించి అనేక వ్యాసాలు రచించారు. 


(పహసనంలో హాస్యం 1. ప్మాతగతం 2. వాక్యగతం 3. సన్నివేశగతం 
అని పేర్కో_బడింది. తెలుగులో (ప్రహసనం రచన కందుకూరివారితో ఆరంభం 
అయింది. వీరి (పహసనాలలో వ్యంగ్యం అధికంగా ఉంటుంది. చిలకమర్తి, 
పానుగంటి మొదలైనవారి పహసనాలు తెలుగులో (సిద్ది పొందాయి. ఇలాంటి 
[ప్రహసనాలు వ్యంగ్యాన్ని, హాస్యాన్ని వెల్లడి చేస్తుంటాయి. ఇవి పాఠకులకు, 
(పేశకులకు నిండైన నవ్వుని పుట్టిస్తుంటాయి. చమత్కారం సూటిగానూ, 
సూచకంగానూ ఉంటుంది. అందులోనే హాస్యం, ఆనంద౦ కలుగుతాయి. 


నాటికలు : 


సంస్కృతంలో నాటిక చతురాంక పరిమితం. నేటి తెలుగు నాటిక 
ఈ లవణాలు కలిగిందికాదు. ఏకనాయక (ప్రధానం; ఏకవస్తు, ఏకరంగం; స్థల, 
కాల, దేశైక్యాలు ఇత్యాదులు పాటింపబడటం; _పదర్శనం 30 నుండి 45 నిమి 
షాల వ్యవధిలో ముగిసిపోయే లక్షణం కలిగినట్టుగా ఈనాడు మనం చూస్తున్న 
నాటిక గోచరిస్తుంది. ఇలాంటి లక్షణాలు కలిగి కొన్ని సందర్భాలలో సన్ని 
వేళాలను మార్చుకోవడం వల్ల, రంగస్టలంలో చిన్న మార్పులు చేయడంవల్ల 
[పదర్శనా లక్షణం కలిగి, తెలుగు నాటిక దర్శింపబడుతూ ఉంటుంది. తెలుగులో 
వచ్చిన _పసిద్ధ నాటికా సంపుటాలు, అందులోని నాటికలు వీటికి ఉదాహర 
ణలుగా పేరో వచ్చు. 


8 మునివాహనుడు _ ఒక పరిశీలన 


ఈనాడు ఆంధ దేశంలో నాటికల్ని, ఏకాంకికల్ని విశేషంగా రచిస్తు 
న్నారు, |పదర్శిస్తున్నారు. ఇతివృత్తం కారణంగా ఈ నాటికలు పౌరాణికాలు, 
చారితకాలు, సాంఘికాలు మొదలైన భేదాలు కలిగి ఉంటాయి. భానుమతి, 
(ప్రారబ్దం, ఆలీ ముఠా, మధురపియ, ఆపవాదు, భిఇుప్యాత మొదలై నవి 
(వసిద్ధ నాటికలు. 


ఏకాంకిక : 


ఆంగ్ల సాహిత్య |పభావంతో ఏకాంకిక అనేది కూడ 30 నుండి 45 నిమి 
షాల (పదర్శన పరిమితి కలిగి, ఏక నాయకమై, ఏక దివస |ప్రయోగార్లమై 
ఉంటుంది. పాతల సంఖ్య పరిమితంగా ఉంటుంది. ఇది ఏకరంగంగానే 
ఉండాలి. ఏకాంకిక అనేది బహుళ [పయోజనాన్ని, |పాచుర్యాన్ని ఫొందింది. 
ఇలాంటివాటిలో ఏమి మగవాళ్ళు, నిష్పలం, శర్మిష్ట మొదలై నవి పేర్లోదగినవి. 


పద్యనాటికలు : 

(పాచీనకాలంలో వెలసిన పద్యనాటిక గద్యకావ్యం లాగ పద్యగద్య 
సమ్మి[శితమై ఉంది. చంపూకావ్య రీతిలో కొన్ని పద్యనాటికలు వెలిశాయి. 
(గీకుల విషాద రూపకం లక్షణం కలిగినవి పద్యరూవంలోనే ఉన్నాయి. సంస్కృత 
రూపకానువాదాలు, ఆంగ్ల రూపకానువాదాలు రూపొందాయి. వీటిలో [కొత్త 
విధానాన్ని (ప్రవేశ పెట్టిన వావిలాలవారు సీజరు చరిత మనే పద్యనాటికను 
అనువదించారు. తరువాత 'నందక రాజ్యం అనేది కేవలం వద్యాలలోనే రచింప 
బడింది. ఆంధ నాటక పితామహుడు ధర్మవరం రామకృష్ణమాచార్యులు తెలుగు 
నాటక రంగంలో పద్యాలు పాడుకొనే పద్ధతిని |పవేశ పెట్టి, తెలుగు నాటక 
రంగంలో సంగీతపరంగా మార్పు రావడానికి దోహదం చేశారు. తల్దావజ్ఞ ల 
He “పద్మావతీ చరణచారణ చక్రవర్తి అనేది (పసిద్ధమైన వద్య 
నాటకం. 


గేయ రూపకాలు : 


తెలుగు నాటకాలలో పాటలను కూర్చటం ధర్మవరం వారితో ప్రారంభ 
మైంది. శివళశంకరశాన్ర్రిగారితో తెలుగులో సంపూర్ణ గేయరూపక రచనం ఆరంభ 


తెలుగు నాటక వికాసం 9 


మైంది. “దండీదాసు', 'పతిభి మొదలై నవి "పేర్కొనదగిన గేయ రూపకాలు. 
విశ్వేశ్వర రావుగారి “విల ణీయం,” రావి నారాయణరెడ్డిగారి “వెన్నెలవాడ ,” 
Cn a 
దేవులపల్లి “ఊర్వశి, “'శర్మిష” , 'ధనుర్లాసు' మొదలై నవి స్నుపసిద్ద గేయ నాటి 
౧ గ ద = 
కలు. ఇవి ఎక్కువగా రంగసలంపెగాక ఆకాశవాణిలో |పసారమౌతుండేవి. 
ర ఓ 


శ్రవ్య రూపకాలు = రెడియో నాటకాలు : 


(వదర్శనాని! అనుకూలం కాని నాటకాలు శ్రవ్య రూపకాలు అని 
ఎత్తి. 
ఇర్కొం౦టున్నారు. దీంట్లో నిర్మాణశిల్పం అనేది ఒక విచ్శిత సాహిత్య 
(ప్యకియగా ఉంటుంది. రంగస్థల (పదర్శనంలాగా రేడియోలో (వసారం 
చేయబడే (శ్రవ్య రూపక (పయోగాలలోనూ ఒక్కొక్క భూమికకు ఒక్కొక్క 
పాత ఉంటుంది. కాని,నటులకు,] పేక్షకులకు దీంట్లో (పత్యక్షసంబంధ౦ ఉండదు, 
కేవలం [శోతలుగానే ఉంటారు. వాచికాభి నయాన్ని బట్టి ఆ రూపకంలోని రచనా 
శిల్పం, తదితర విశేషాల్ని (శ్రోతలు గుర్హిస్తారు. రేడియోలో _పసారం చేయ 
బడిన తొలి తెలుగు రూపకం ముధుకృష్షగారి '“అనార్క-లీ.” దీంట్లో దేవులపల్లి 
(a) ళు యు లా 
పాటలు జోడింవబడ్డాయి. శ్రవ్య రూపకాలు (కొత (ప్రయోగాలు. ఇందుకు 
ఉదాహరణంగా కుటుంబరావుగారి “భార్యా రూపవతీ,! 'కొరకరానికొ య్య” 
మొదలై నవి పేర్కో_వచ్చు. 


బాల నాటికలు : 


ఇవి బాలల వినోదం కోసం పెద్దవారు (వాని, (పదర్శించే నాటికలు; 
కేవలం బాలలే నటించి |పదర్శించడానికి తగిన నాటకాలుగా రెండు 
విధాలుగా కనబడుతున్నాయి. బాలల నాటికల్ని (వనీ (పదర్శింపజేసినవారిలో 
కరుణ,శీ, నాపతి రాఘవరావు, నాఠ చిరంజీవి మొదలెనవారిని పేరో 

Se ద = గ్రా 
వచ్చును. కరుణశ్రీ “కరుణామయి, “రాముని బుద్దిమంతనం,” మొదలై నవి 
(పసిద్ధాలు. ఇలాంటి బాలల నాటికలలో “ఇంటిముందు? *నువ్వా _ నేనా” అనేవి 
బహుళ _పచారాన్ని పొందాయి. 


10 మునివాహనుడు - ఒక పరిశీలన 


ఇతర (ష్మకియలు - 

ఆధునిక కాలంలో రేడియోలో *స్కిట్‌' అనే నాటక సాహిత్య 
(ష్మకియని తెలుగులో 'వాక్‌చితం' అని అంటున్నారు. ఇంగ్లీమలోని “మోనో 
లాగ్‌' అనేదికూడ ఈ లక్షణం కలిగిందే. ఇందులో ఒకేవ్య క్రి వివిధాలై న 
స్వీయ మనోభావాల్ని లేదా ఇతరుల మనోభావాల్ని కాకుస్వరంతో వ్యక్తం 
చేయడం కనిపిస్తుంది. ఆచార్య చందశేఖరంగారు, రమణారెడ్డి మొదలై నవారు 
ఇలాంటి స్కిట్‌ లను నిర్వహించడంలో సుపసిద్దులు. 


ధారా రామనాధశాన్ర్రి *నాట్యావధానం,” “నే తావధానం' అనే [కొత్త 
(ప్మకియల్ని రూపొందించారు. ఈవిధంగానే స్కిట్‌ లతో పాటు స్వల్పకాల 
వ్యవధిలో |పదర్శించడానికి వీలైన నృత్యాభినయం, ధ్యన్యనుకరణం మొదలగు 
నవికూడ |పదర్శింపబడుతున్నాయి. 


చారి తక, పౌరాణిక, సాంఘిక జీవనగాథలతో సంఘటనలతో తెలుగు 
నాటకాలు, నాటికలు మొదలై నవి రూపొందింపబడ్డాయి. ఇవి సామాజికుల పె 
విశేషమైన [పభావాన్ని చూపి ధర్మం, సీతిని బోధిస్తున్నాయి. జీవితంలో ఎత్తు 
పల్హాల్ని, తద్వారా స్మక్రమ మార్గాల్ని సూచిస్తున్నాయి. 


నేడు ఆకాశవాణి, దూరదర్శన్‌, చలనచిత్ర రంగాలలోకూడ ఈ రూవ 
కొలు అనేకం (పదర్శింపబడి, ( పేవకుల్ని విజ్ఞాలుగా, ఆలోచనావరు లుగా 
మారుస్తూ, ఆనందాన్ని కలుగ జేస్తున్నాయి. ఈ విధంగా తెలుగు నాటకంలో 
వివిధ |పృకియలు, అనేక దశలలో పరిణామం చెంది, నేడు మనం చూస్తున్న 
సమగమైన తెలుగు నాటకం అవతరించడానికి కారణభూతమయ్యాయి. ఇవి 
దేశీయ, విదేశీయ (పజానీకానికి చై తన్యాన్ని, దీప్తిని కల్షిస్తున్నాయి. 


నాటక సాహిత్య వై విధ్యం 


ఏ సాహిత్యంలోనై నాసరే _ ఇతర _వకియలకన్నా (శేష్టమైంది నాటక 
(ష్మ్యకియ. లలిత కళలైన చితలేఖనం, శిల్పం, సంగీతం, నాట్యం, కవిత్వం 
సమ్మేళనమే నాటకం. అందరిచేత ఆమోదింపబడి తన ప్రత్యేకతను నిలబెట్లు 


తెలుగు నాటక వికాసం 11 


కొన్న (హకియ నాటకం. సంస్కృతంలో 'కావ్యేషు నాటకం రమ్యమ్‌' అన్న 
ఆర్యో క్రి ఉంది. అంటే . కావ్యాలలో నాటకం ఒకటసీ, అందులో ఆది రమ్యతర 
మైందని దీనికర్గం. నాటకం రంగస్థలం పై ఆయా పాతలద్వారా దర్శ 
నీయమై, (శవణీయమై, ఆనందదాయకమై, ఆందరి సంతృప్రికి మూలమైంది. 
ఇంతేకాదు _ 'నాటకాంతం హి సాహిత్యమ్‌ అని పెద్దలంటారు. 


దేశీయ, విదేశీయ రూపకాలలో ఇతివృత్తం (పాముఖ్యాన్ని కలిగి 
ఉంటుంది. సంస్కృతంలో ఇతివృత్తం నాట్య శరీరమని భరత మహర్షి 
పేర్కోవడం జరిగింది. 


““ఇత్రి వృత్తంతు నాట్యస్య శరీరం పరికల్పితమ్‌ 
పంచభిః సంధి భి స్తస్య విభాగః సం పకల్పితః.”” 


వ్యక్తికి ఆత్మ ముఖ్యమే అయినా శరీరం యొక్క_ ఆవసరం కూడ 
ఉంటుంది. అలాగే నాటకానికి ఉతివృత్తం శరీరం వంటిది. అభినవగుప్పుడు 
వృత్తాన్ని నిర్వచించిన విధం గమనిస్తే “అభినేయమైన కావ్యము “వృత్తము” 
(=కథ, Story) శరీరము, అభినేయమైన కావ్యము (దశరూపము) నకు ఇతి 
ఇతివృ త్తము (welknit plot) శరీరము. *ఇతి' అనగా వివరించ బడ నున్న 
పంచసంధులతో అలంకరింపబడినది అని అర్థం.” ఇతివృత్తం అధికారికం, 
(పాసంగికం అని రెండు విధాలు. (పథాన ఫలం కలది అధికారికం. దానికంగ 
భూతమై తదుపకర ణార్భ మై నదానిని (పాసంగిక మంటారు. ఈ పాసంగికం 
పతాక, |పకరి భేదాలతో ద్వివిధం. ఇతివృత్తం మరల _పఖ్యాతం, ఉత్పాద్యం, 
మిశమం ఆని మూడు విధాలు భారత రామాయణాదులలో (సిద్ద కథ 
[వఖ్యాతం. కవి కల్పిత ముత్పాద్యం. (పసిద్దమూ కల్పితమూ అయితే మిశమ 
మనబడుతుంది. పురాణేతివోఫాలలోని వస్తువేకాక చార్మితకం కూడా (పఖ్యాతమే. 
పైవానిలో ఏదానినైనా (గహించి నాటక కర్త సహృదయ ఆనందజనకమైన 
నాటకంగా రూపొందించవచ్చు. అది నాటక కర్త (పజ్ఞాపాటవాల్ననుసరించి 
జరుగుత్తుంది, 


12 మునివాహనుడు _ ఒక పరిశీలన. 


మతపరమైన ఉత్సవాలతోనూ, దేవాలయాలలో జరిగే తిరుణాళ్ళతోనూ. 
నాటక |పదర్శనలకు కొంత సంబందం ఉండడం [పవంచంలో వివిధ |పాంతా 
లలో మనకు కనిపిస్తుంది కాళిదాసు రచించిన విక మోర్వశీయ నాటకాన్ని ఉజ్జ. 
యినీ నగరంలో మహాకాలనాథుని ఉత్సవంలో |పదర్శించేవారు. |క్రీడాభిరామ 
నాటకం కూడా ఈ విధంగా భైరవుని తిరునాళ్ళలో |వదర్శితం కావడం గమ 
నించదగిన విశేషం. 


“గట్టుదాటి, పుట్టదాటి, ఘనమైన అడవిదాటి” అన్నట్టు కురువంజి 
జక్కుల కథ, యక్షగానం, వీధి నాటకం, తోలుబొమ్మలాట, పగటివేషాల 
వంటి జానపదుల రీతులను దాటి, ఒక నిర్గుష్ట మైన సాహిత్య వ్మకియగా, 
తెలుగునాటకం 19 వ శతాబ్దంలో రూపొందింది. ఈ [ష్మకియలను పఠించి 
కించిత్తు పరికించడం సమంజసం.10 


“నాటకం దృశ్య కావ్యం, అం టే రంగస్థలం పై ఆయా పాృాతలవల్ల 
[పయుకమెనప్పుడు చూచి ఆనందించదగింది గనుక అందలి భాష సరళమై 
నాతిక థిన మై యు క్రిచమత్కృతితో కథాగమనానికీ, పాతల మనః పవృత్తు 
లను వ్యక్తం చేయడానికీ ఉపకరించేలా ఉండడం ఎంతైనా అవసరం. లేకపోతే 
నాటకం ర క్తిగట్టకుండా పోతుంది. తెలుగు నాటకాల్లోని సాహిత్యం కాలాను 
గుణంగా మార్పు చెందుతూ [కమ పరిణతి చెందడం మనం గమనించవచ్చు. 
తొలి తెలుగు నాటకాల్లో వీర గాంథిక భాష అధికారం చెలాయించగా, ఆ తరు 
వాత వికాస దశలోని నాటకాలు పా[తో చిత భాష, |కమంగా పద్యగేయాలు లేని 
కేవల వచనమేగలపిగా వెలసినట్లు తెలు స్తూంది, "11 


1860 సంవత్సరంలో కోరాడ రామచం|దశాశ్రిగారి తొలి తెలుగు 
నాటకం మంజరీ మధుకరీయంి వెలువడింది. ఇది సంభాష ణాత్మక మై ఉన్నా 
(పేబంధమే అనవలసి ఉంది. భాష మిక్కిలి కఠినమై, కవి యొక్క. పాండిత్య 
(పకర్షకు నిదర్శనంగా ఉంది. డీర్ణ మైన సంభాషణలు ఉన్నాయి. 1872 లో “నరకా 
సుర విజయ వ్యాయోగం'ను అనువదించినవారు కొకొ)_౦డ వెంకటరత్నం 
పంతులుగారు. వీరు వీర గాంథికవాదులు. వీరి అనువాదం సంస్కృత మూలాను 
సారంగా ఉంది. 1574 లో వావిలాల వాసుదేవళాన్త్రిగారు “జూలియస్‌. సీజర్‌” :. 


తెలు గు నాటక వికాసం 13 


నాటకాన్ని ఆంగ్ల ంనుంచి తెలుగులోని కనువదించి, 186 లో (పక టించారు. 
ఇది ఆంగ్ల నాటకానువాదాల్లో మొదటిది. వీరి అనువాదం మూలానుసరణమై, 
భాష సరశంగా ఉంటుంది. ఆ తరువాత వీరు 'సందక రాజ్యం? ఆనే సాంఘిక 
నాటకం రచించారు. ఇది తేటగీతిలో రచించడం విశేషం పద్యనాటక రచనలో 
వీరు |పథములు. భాష సరళంగా ఉండి (పశంసలందుకొంది. వీరి “ఉత్తర 
రామచర్శిత' నాటకానువాదం 1రిరి0 లో ఆరంభమై, 1863 లో మ్ముదణకు 
'నోచుకొంది. 


పీరి తరువాత పేర్కోదగ్గ సాహిత్యకారులు శ్రీ కందుకూరి వీరేశలింగం 
పంతులుగారు. 1580లో పీరు "షేక్స్‌పియర్‌ రచించిన “కామిడీ ఆఫ్‌ ఎరర్స్‌'ను 
చమత్కార రత్నావళిగానూ, (శ్రీహర్దుని సంస్కృత రత్నా వళినీ అనువ 
దించి, వదర్శింవజేశారు. అంతకుముందే * బాహ్మ వివాహము” “వ్యవహార ధర్మ 
బోధిని” “తిర్యగ్విద్వన్మ హాసభ మహారణ్య పురాధిపత్యము అనే పవాసనాలు 
రచించి పక టింబారు. ఈ |పవహసనాలు వినోదం, సంఘసంస్కరణం [ప్రయోజ 
నాలుగా పంతులుగారు రచించారు, సంస్కృృతంనుంచి అభిజ్ఞాన శాకుంత 
లము, మాళవికాగ్నిమి తము, [ప్రబోధ చందోద యము అనే నాటకాల్నీ ; 
ఆంగ్లంనుంచి వెసీసు వర్తక చరితము, రాగమంజరి, కళ్యాణ కల్పవల్లి అన్న 
నాటకాల్నీ అనువదించడ మే కాక; 1885 లో పహ్హాద, దక్షిణ గో గహణము, 
1886 లో హరిచ్చంద అన్న మూడు స్వతంత నాటకాల్నీ రచించడం వీరి 
(పత్యేకత,. కందుకూరివారి నాటకాల్లో పద్యసంఖ్య తక్కువ. (పహసనాల్లో 
వ్యావహారిక భాషను వాడి ఉండడం గమనించదగ్గ ఏషయం.18 


1880 లో కొండుభొట్ట సుుబహ్మణ్యశాన్ర్రిగారు అనేక వచన నాటకాలు 
రచించినట్లు తెలియవస్తూంది. కానీ మ్ముదితమై లభించిన నాటకం “వస్తాంప 
హరణ” మొక్కటే. 1586 లో అచ్చుపడినా, వడ్డాది సుబ్బారాయుడుగారి 
వేణీ సంహారి నాటకం పేర్కొానదగ్గది. సాహిత్య విషయంగా దీనికెంతో 
(పాధాన్యం ఉంది. హిందుస్తానీ నాటకక ర్రగా పేరుగడించిన వీరు తెలుగులో 
సైతం, 1888 నుంచి హరిశ్చం[ద, చందహాస నాటకాలను రచింవ నారం 
భించారు. నాటకాలు గద్య పద్యాత్మకాలే గాక, ప్మాతోచిత భాష్మాపయోగంతో 
కూడి "ఉండడం వీరి పత్యేకత. ఇది తెలుగు నాటక సాహిత్యంలో తొలిదశ, 


14 మునివాహనుడు _ ఒక పరిశీలన 
ఈ దశలో స్వతం్యత నాటకాలతోపాటు సంస్కృత, ఆంగ్ల నాటకానువాదాలు 
వెలసి తరువాతి నాటక రచనకు చక్కటి బాటలను ఏర్పరిచాయి. 18 


రాయలసీమలో తెలుగు నాటక స్వరూవ స్వభావాన్ని కొట్టవచ్చినట్టుగా, 
గద్య పద్య గేయాత్మకమైన నవ్యరీతిలో నాటక రచన ప్రారంభమైంది. తెలుగు 
నాటక సాహిత్యానికొక రూపకల్పన చేసీ అస్తిత్వాన్ని |వసాదించినవారు ధర్మ 
వరం రామకృష్ణమాచార్యులు గారు. 1886 లో వీరి (పథమ నాటకం చిత 
నశ్రీయంి” మొదటిసారిగా బళ్ళారిలో (పదర్శింపబడింది, తెలుగులో అంతవరకూ 
లేని విషాద నాటక రచనకు వీరే ప్రథములు, “విషాద సారంగధరి నాటకాన్ని 
రచించి, తెలుగు నాటక సాహిత్యానికి ఒక విధమైన పుష్టిని చేకూర్చారు. వీరి 
నాటకాలు మొత్తం 26 వరకు ఉన్నాయి వీరి నాటకాలు పబంధఫక్కీ లో నడు 
స్తాయి. ఇలాగే తెలుగు నాటక సాహిత్యానికి పుష్టిని, తుష్టిని చేకూర్చిన మరో 
నాటక కర్త కోలాచలం శ్రీనివాసరావుగారు. రామాయణ, భారత ఇతివృత్తాలను 
[(గహించి నాటకాలు రచించడమే కాక, “రామరాజు చరిత మొదలైన తొమ్మిది 
చార్మితక నాటకాల్ని రచించి, “ఆంధ చార్మితక నాటక పితామహు'డన్న బీరు 
దుతో (పసిద్దికెక్కారు. ఆంగ్ల నాటక లక్షణానుసారం విషాదాంతతతో పాటు 
రంగ విభజనాదుల్ని (వవేశ పెట్టడ మేకాక, శయన, ఆలింగన, చుంబనాదులను 
(వవేశ పెట్టారు. వీరి నాటకాలు _పబంధ పద్దతికి మరింత చేరువగా ఉంటాయి. 
ఇక్క_డే పేర్కొనదగ్గ మరో నాటక కర్త ధర్మవరం గోపాలాచార్యులుగారు. 
వీరి “రామదాసు” (పసిద్ద నాటకం 14 


“సర్కారు జిల్లాలలో నూ నాటక సాహిత్యం మూడుపువ్వులారుకాయలుగా 
అభివృద్ది చెందుతూ వ వచ్చింది. 1889 లో ఇమ్మానేని హనుమంతరావుగారి (పేర 
ఇతో చిలకమర్తి లశ్నేనరసింహంగారు 'కీచక వధి నాటకం రచించారు. ఇది 
శ్రేవలం వచన నాటం౦. వీరి నాటకాల్లో గయోపాఖ్యానం చాలా _పచారం 
పొందింది. దీనికి తెలుగు నాటక సాహిత్యంలో ఒక [పత్యేక స్థానం వుంది. దీని 
కంటే 'పసన్నయాదవ' నాటకానికే అధిక [ప్రాముఖ్యమిస్తారు చిలకమర్తివారు, 
న. తప్ప భాసనాటక చక్రాన్ని తెలుగులోనికి అనువదించారు.”15 


తెలుగు నాటక వికాసం 15 


1897 లో నాటక సాహిత్యంలో గొప్ప మార్పు రావడం కనిపిస్తుంది. 
వేదం వెంకటరాయ కాన్ర్రి ' పతాపరుదీయం', గురజాడ అప్పారావు ‘కన్యా 
శుల్కం” అనే స్వతం్యత నాటకాలు వెలిశాయి. వ్యావహారిక భాషకు కన్యా 
శుల్కం |పతినిధి కాగా, అంతకు కొంచెం ముందే నాదెళ్ళ పురుషోత్తమ కవిగారి 
నాటకాల్లో ఆరంభమైన పాతోచిత భాషకు “పతాపర్నుదీయంి” [పాతినిధ్యం 
వహించింది. ఈ రెండు నాటకాలకు సాహిత్యంలో సముచిత స్థానముంది. వేదం 
వారు 'ఉష', “బొబ్బిలి యుద్ధం” అనే నాటకాల్ని స్వతం్యత౦గా రచించడమే 
కాక, సంస్కృతంలోనుంచి కొన్ని _పసిద్ధ నాటకాల్ని తెలుగు చేశారు. వేదం, 
గురజాడలలో చక్కటి, చిక్క-_టి హాస్యానికి కొదవలేదు. వేదం వారి నాటకాల్లో 
పద్యాలేగాని పాటలకు తావులేదు. కన్యాశుల్క ౦లో సంభాషణలకు, ఊఉ క్తి వైచి 
(తికి (పాధాన్యం. 16 


అయితే, పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు [గాంథిక, వ్యావహారిక 
భాషలను రెంటిని సమన్యయించి, లలితమనోహరమైన తెలుగు భాషళో నాటక 
రచన గావించి పసిద్దిచెందారు వీరు దాదాపు 30 నాటకాలు రచించారు. నాట 
కాల్లో వృత్తాలను వాడకూడదని, చదవటానికి అనువైన ఆటవెలది, తేటగీతి 
మొదలై న జాత్యుపజాతులనే వాడాలని వీరి వాదం. వీరు (క్రమంగా కేవలం 
వచన నాటకాలే రచించారు. సహజ హాస్య పియులు కావటంవల్ల, ఏరి నాటకా 
లన్నింటా హాస్యం ఉంటుంది. ఏరి నాటక సాహిత్యానికి ఒక విశిష్టత ఉంది.” 


తిరుపతి వెంకటకవుల నాటకాలు ఆంధ దేశాన్ని ఉఊరూతలూగించి, 
ఆంధ పజానీక పు మన్ననకు పాత మైన విషయం అందరికి తెలిసిందే. వీరి 
పాండవోద్యోగ విజయ నాటకం |వదర్శనలో మిక్కిలి |వచారం పొందింది. 
వచన నాటకాలు రచించడమే ఉచితమని తలంచబడుతున్న రోజులలో ఏరు 
తమ పద్య రచనాపాటవాన్ని |పకటిస్తూ నాటకాల్లో పద్య రచన గావించారు. 
గయోపాఖ్యానం తరువాత వీరి నాటక పద్యాలను (పజలు విరివిగా పాడుకొన 
మొదలు పెట్టారు. పద్యాల ఆధిక్యంవల్ల ఏరి నాటకాలు పద్యాత్మక నాటకాల్లా 
గోచరిసాయి. “జెండాపై కపిరాజు", “చెల్టియొ చెల్లకో....,! “అలుగుటయే 
యెరుంగని' మొదలై న ఏరి వద్యాలు చాలా | పచారం పొందాయి. వీరి నాటకాలకు 


16 మునివాహనుడు _ ఒక పరిశీలన 


సాహిత్యంలో సమున్నత స్థానం దక్కింది. తరువాత బలిటే పల్ది లక్ష్మీకాంత 
కవిగారి “హరిశ్చంద' నాటకానికి చాలా |పచారం లభించింది. 18 


సంఘసంస్క_రణమే |ప్రధానాశయంగా నాటకాలు రచింపబడటం 
[పారంభమైంది. అట్టి వారిలో కాళ్ళకూరి నారాయణరావు, సోమరాజు 
రామానుజరావు (పముఖులు. కాళ్ళకూరి వారి “చింతామణి” (పసిద్ది చెందింది. 
పద్యాల సంఖ్య అధికం. వీరి నాటకాలు [పజాదరణకు నోచుకొన్నాయి. రాను 
రాను నాటక సాహిత్యంలో అనేక రీతులు వెలిశాయి, ఆంగ్ల వాజ్మయం 
ఓ (పక్క, జాతీయోద్యమావశ్యకం మరోపక్క. (పజలను పభావితం చేశాయి. 
దానికి అనుగుణంగా రచనలు రాసాగాయి. సాంఘిక జీవిత విశేషాలను వ్యక్తం 
చేయగల నాటకాలు వచ్చాయి. అట్టివాటిలో ఆంధులను ఆకర్షించిన 
శ్రీ పి. వి. రాజమన్నారుగారి “తప్పెవరిది ఆతేయగారి “ఎన్‌. జి, వో 
'పేర్కోదగివవి, 19 (క్రమంగా సంఘంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా నాటక 
సాహిత్యం సైతం మార్పు చెందుతూ వచ్చింది. ఆనాటి సాంఘిక .విషయాలలో 
చెప్పుకోదగ్గ విషయం స్రీ స్వాతం త్యం. సావితి వంటి సాహస గాథల వల్ల 
పతిభ క్రితోపాటు, ధైర్యసాహసాలు వారిలో |పోత్సహించే అవసరం ఏర్పడింది. 
1908 కాలం నాటికి స్రీలు పురుషులు కలిసి నాటకాలు వేసే పరిస్థితి ఏర్పడింది.20 


పందొమ్మిది వందల సంవత్సరం |పారంభంలో తెలుగు హాస్యనాటకాలు 
(పారంభ మెనాయి. వీరేశలింగం పంతులుగారి [ప్రహసనాలు, చిలకమర్తి, పాను 
గంటి గారల రచనలు, షేక్స్‌పియర్‌, మోలియర్‌, షెరిడన్‌ నాటకాల 
అనువాదాలు, కొచ్చెర్ణకోటవారి అపవాద తరంగిణి, వేదం వెంక టాచలంగారి 
విధిలేక వై ద్యుడు మొదలై నవి వెలువడ్డాయి. సాంఘిక నాటక రచనతో పాటు 
వ్యంగ్య హాస్యధోరణిలో సమాజంలోని లోపాలు వేలెత్తి చూపి ఆపహాస్యం చేసి, 
సమాజ సంస్కరణకు దోహదం చేశాయి. నాటకం వినోదంగా ఆనుభవించే 
కాలం దాటి, 1928 పాంతాలలో నాటకాన్ని వ్యాపారసరళిలో నడిపించాలనే 
ఆతుత సమాజంలో వ్యాపించింది. దీనితో నాటక రచనలోనూ, .నాటక 
[పదర్శనలోనూ ఎక్కువ ద్ద కనబరచి, ఏమ్మాతం రసాభాసకు వీలులేకుండా 


ఉండే నాటకాలు వచ్చాయి. 


తెలుగు నాటక వికాసం 17 


మానవ జీవితం యాంతికంగా మారింది. ఎలాంటి క్లేశమూ లేకుండా, 
సుఖం పొందాలనే ఆసక్తి మానవునిలో అధిక మైంది. దీనితో అనేకమైన నూతన 
పద్దతులను నాటకాలలో (ప్రవేశ పెట్టడం జఏగింది. రాతంతా కూర్చొని 
నాటకాన్ని చూచి ఆనందించేంత ఓపిక మానవునిలో నశించింది. అందుకే కాల 
వ్యవధిలో మార్పు వచ్చింది. కథాభాగాన్ని పొడిగించకుండా కుదించి. విషయం 
అవగత మయ్యేలా, నాటక రచనలో మార్పులు వచ్చాయి. ఇతర దేశాలతోటి 


సంబంధాల కారణంగా అనేక మార్పులు వచ్చాయి. 


నాటకాల స్థానంలో రానురాను నాటికలు, ఏకాంకికీలు రాసాగాయి. 
పథమ దశలో ఏకాంకికలు రచించినవారు శ్రీపాద స్ముబహ్మణ్యళాన్రిగారు, 
భమిడిపాటి కామేశ్వరరావుగారు, ముద్దుకృష్ణగారు, చింతా దీక్నితులుగారు, 
గుడిపాటి వెంకటచలంగారు. వీరి ఏకాంకికలకు, నాటికలకు తెలుగు నాటక 
సాహిత్యంలో స్థానం ఉంది. రేడియో పభావంతో రేడియో నాటికలు వచ్చాయి. 
పద్య, గేయ, సంగీత, నృత్య నాటికలు వెలిశాయి ఇప్పుడిప్పుడే టెలివిజన్‌ 
రాకతో నాటికలకు, ఏకాంకికలకు ఎక్కువ ఆదరణ లభిస్తూ ఉంది. ఇలాగ 
తెలుగు నాటక సాహిత్యం [కమ పరిణామం కలిగి, ఏ ఇతర భాషా నాటక 
సాహిత్యానికి తీసిపోకుండా, సమున్నతమైన స్థానం పొందింది. ఇది ఇంకా వికాస 
వంతంగా మారగలదని అశిద్దాం,21 


పొద నూచికలు 
ఓ. తెలుగు నాటకం 
డా. ఎస్‌, గంగప్ప 
2. నాటక వికాసం పుటలు : 146, 147 


డా. పి. ఎస్‌, ఆర్‌. అప్పారావు 


MOP.2 


18 


న 


10. 


1l. 


12 
13. 
14. 
15. 


16. 
17. 


18. 
19. 


20. 


21. 


మునివాహనుడు _ ఒక పరిశీలన 


తెలుగు నాటకం 
డా ఎస్‌. గంగప్ప 

సెదే 
దే 
దే 
The Drametic History of the world 
కోలాచలం శ్రీనివాసరావు 
తెలుగు నాటకం 
తెలుగు నాటక సాహిత్యం 
కోలాచలం శ్రీనివాసరావు 
నాటక సాహిత్య సమాలోచనము 
డా. ఎస్‌, గంగప్ప 
తెలుగు సాహిత్య వికాసం 
తెలుగులో నాటకాలు 
డా. క. కె. రంగనాథాచార్యులు 
తలుగు నాటకం 
తెలుగు నాటక సాహిత్యం 
డా. ఎస్‌, గంగప్ప 

'పెదే 

పెదే 

పదే 


(ew | 


నూరేళ్ళ తెలుగు నాటక రంగం 
మొదలి నాగభూషణ శర్మ 
తెలుగు నాటకం 

డా. ఎస్‌, గంగప్ప 


ఆధ 


తలో 
EE 


ల 
€ 


పుటలు : 


21, 22 


22 
12 
232 
21 


127, 128 


123, 124 


21 


21, 22 
22, 23 
23, 24 


షీ సోర్‌ 


26 
26 
197 


టి, ఆచార్య కొలకలూరి ఇనాక్‌ - 
జీవిత దర్శనం 


పుట్టుపూర్వో త్తరాలు - 

అసంఖ్యాక మైన రచనల్ని అందిస్తూ, ఆకాశవాణి (శ్రోతల్ని మంత 
ముగ్గుల్ని గావిస్తూ, లలితమై హృద్యమైన శైలితో అశేష పాఠకుల్ని అలరిస్తూ 
ఉన్న ఆధునిక కవి, విమర్శకుడు, పరిశోధకుడు, నాటకకర్త శ్రీ కొలకలూరి 
ఇనాక్‌ గారు. వీరు గుంటూరు జిల్లా వేజండ్ల [గామంలో పండొమ్మిది వందల 
ముప్పై తొమ్మిదవ సంవత్సరం, జూలై నెల, ఒకటవ తేదీన జన్మించారు. 


(1.7.1939.) 


కొలకలూరి రామయ్యగా పిలువబడి, వివాహానంతరం కొలకలూరి 
కాం౦ంసన్‌గా స్థిరపడిన వారి శ్రీమతి విశాంతమ్మ. ఈమె వివాహాసికి పూర్వం 
వీరమ్మగా పేలువబడేది. ఈ పుణ్యదంపతుల ముద్దుబిడ్డ శ్రీ కొలకలూరి ఇనాక్‌. 
శ్రీ ఇనాక్‌ గారు (పసుతం అనంత పురంలో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. 


ఏదా్యభా్యసం : 

శ్రీ కొలకలూరి ఇనాక్‌ గారి బాల్యం వేజండ్లలో గడచింది. పరి |పాథమిక 
విద్య ఏ.బి.యం. పై9మరి స్కూల్‌ _ వేజండ్రలో 1944.48 వరకు, ఉన్నత 
విద్య గుంటూరులోని యు.ఎల్‌.ని.యయం. హైస్కూల్‌లో, కళాశాల విద్య 


గుంటూరులో ఎ.సి. కళాశాలలో 195455 వరకు సాగింది. ఆంధ విశ్వకళా 
పరిషత్తు నుండి 1956.59 లో బి.ఏ ఆనర్ఫు పట్టభ[దులయ్యారు. 


పరికోధనాంశం : 


“తెలుగు వ్యాస పరిణామం'ి ఏరి పరికోధనాంశం. 1068 నుండి 1972 
వరకు అధ్యాపక విద్యార్థిగా ఉండి శ్రీ వేంక టేక్షర విశ్వవిద్యాలయం డాక్షరేట్‌ 
పట్టభ్మదులయ్యారు. 


20 మునివాహనుడు _ ఒక పరిశీలన 


ఉద్యోగం ; 

వీరు 1959 సంవత్సరంలో ఏ.సి. కళాళాల గుంటూరులో తెలుగు 
లెక్చరర్‌గా చేరి, 1961 వ సంవత్సరం వరకు అక్కడ పని చేశారు. 1961 లో 
(పభుత్వ కళాశాల చిత్తూరులో, 1962 సంవత్సరం పీ.ఆర్‌. కళాశాల కాకినాడలో, 
1962 నుండి 1972 వ సంవత్సరం వరకు (పభుత్వ కళాశాల. అనంత పురంలో, 
1972 నుండి 1974 వరకు శ్రీ వేంక చేశ ర విశ్వవిద్యాలయ స్నాతకోత్తర 
కేందంలో, 1974 నుండి 1977 వరకు శ్రీ వేంక టేశ్యర విశ్వవిద్యాలయం 
కళాళాల.తిరుపతిలో లెక్టరర్‌గా, 1977 మొదలు 1981 వ సంవత్సరం వరకు 
అటానమస్‌ పి.జి. సెంటర్‌. అనంతపురంలో రీడర్‌గా, 1982 నుండి శ్రీకృష్ణ 
దేవరాయ విశ్వవిద్యాలయం. అనంతపురంలో ఆం ధాచార్యులుగా, (పిన్సిపాల్‌గా, 
డీన్‌గా వివిధ స్థాయిల్లో పని చేశారు. (ప్రస్తుతం అక్కడే ఆంధాచార్యులుగా 
పదవిలో ఉన్నారు. 


నాటకక ర వేయ కిక జీవితం 
జీ అయి అలీ 

వివాహం : 

అభ్యుదయ భావాలు గల రచయిత ఆచార్య కొలకలూరి ఇనాక్‌ గారు 
కులం, మతం, వర్గం, ధనిక, సేద, శరీరచ్చాయ మొదలై న వాటితో పట్టింపులు 
లేని సమతావాదిగా కనిపిస్తారు. చదువుకొనేరోజులనుంచి |పగతిశీల దృక్పథం 
కలిగిన వ్యక్తి అన్‌ మితులు చెబుతుంటారు. వివాహం అంటే శ్రీ పురుష 
సంబంధం. ఈ సంబంధం ఎలా ఉండాలి అన్న విషయమై రచయితను 
(పశ్నించగా “స్వేచ్చా సమానత్వం |పాతివదికలుగా న్ర్రీ పురుష సంబంధాలు 
ఉండాలి. సార్యపదాయక జీవితంలో అవి ఉండవని కాని, రూపాంతరం చెంది 
ఉంటాయని కాని అంటే అనవచ్చు కాని, "స్వేచ్చా సమానత్వ నేపథ్యంలేనిదే ప్రీ 
పురుష సంబంధాలు సక్రమంగా ఉండవు అన్నారు.*శే ఈయన వర్ణాంతర వివాహం 
చేసుకున్న అభ్యుదయవాది. వీరి శ్రీమతి కె. భగీరథమ్మగారు - వివాహ సమ 
యంలో స్త్రీ శిశు సంకేమ శాఖలో లై జన్‌ ఆఫీసర్‌గా ఉండేవారు. (ప్రస్తుతం ఏరు 
అదే శాఖలో కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. 
వీరిది (పేమ వివాహం. శ్రీమతి భగీరథమ్మగారి తల్రిదం్యడులకు ఇష్ట అలేక 


ఆభార్య కొలకలూరి ఇనాక్‌ _ జీవితదర్శనం 21 


పోయినా శీ ఇనాక్‌ గారి తల్లి పూనుకొని, వివాహం జరిపించి, తన అభ్యుదయ 
భావాలను ఆనాడే సంఘానికి చాటి చెప్పింది. 


సంతానం 


శ్రీ కొలకలూరి ఇనాక్‌ గారికి నలుగురు సంతానం. పెద్దమ్మాయి ఆశా 
జ్యోతి. ఎమ్‌.ఏ. పిహెచ్‌.డి. పూర్తిచేసి, బెంగుళూరు విశ్వవిద్యాలయం తెలుగు 
శాఖలో తెలుగు లెక్చరర్‌గా పని చేస్తున్నారు. రెండవ సంతానం శ్రీ కె. 
(శీకిరణ్‌ బి. చెక్‌ పూర్తిచేసి, శ్రీ వేంక టేశ్యర పిశ్వవిద్యాలయంలో యం.బి.ఏ. 
చేసి, యల్‌.ఐ.సీ _ శివకాశిలో అసి సైంటు అడ్మినిస్టేంటివ్‌ ఆఫీసరుగా ఉన్నారు. 
మూడవ సంతానం మధుజ్యోతి శ్రీ వేంక చేశ్యర విశ్వవిద్యాలయంలో ఎమ్‌.ఏ. 
తెలుగు చేసి, ఇటీవల శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో తెలుగులో పరిశోధన 
చేసి, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో తెలుగు లెక్సరరుగా ఉన్నారు. 
నాలుగవ సంతానం శ్రీ కె. సుమకిరణ్‌ శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో 
ఇంగ్లీషులో ఎం.ఏ. చేశారు. వీరందరిని మంచి చదువులు చదివించటం రచ 


యితకుగల అభిరుచిని తెలియ జేస్తుంది. తల్టిదండుల అభిరుచులకు తోడుగా 
పిల్పలు చురుకై నవాళ్ళుకావడం విశేషం. 


మితులు : 

జ్ఞానపీఠ ఆవార్డు [గ్రహీత డాక్టర్‌ సీ. నారాయణరెడ్డిగారితో మంచి 
స్నేహం ఉంది. ఆలాగే ఎందరో విశ్వవిద్యాలయ ఆచార్యులతోను, కళాశాల 
అధ్యాపకులతోను, (ప్రముఖులైన ఉపాధ్యాయులతోను, రాజకీయవే త్తలతోను, 
ఇంకా అనేకమందితో సత్సంబంధాలు ఉన్నాయి. డా. బెజవాడ గోపాలరెడ్డి, 
దేవులపల్లి రామానుజరావు, డా. బోయి భీమన్న, మోదుకూరి జాన్సన్‌ , 
డా. మొదలి నాగభూషణ శర్మ, ఆచార్య తూమాటి దొణప్ప, కీ. శే. దామోదరం 
సంజీవయ్య, డా. మృరి చెన్నారెడ్డి, ఎన్‌. టి. రామారావు, ఆచార్య వి. రామ 
చంద చౌదరి, క్రీ శే, ఆచార్య జి. ఎన్‌. రెడ్డి, ఆచార్య ఎస్‌. గంగప్ప మొదలైన 
ఎందరో |పముఖులతో సన్నిహిత మైన మైతి ఉంది. 


22 మునివాహనుడు _ ఒక పరిశీలన 


© ఠి 

దళిత వర్గాల ఉన్నతికి కృషి : 
శ్రీ కొలకలూరి ఇనాక్‌ గారు సమసమాజ స్థాపన కృషిలో దళిత వర్గాల 
వారి అభ్యున్నతికి ఎంతగానో కృషి చేస్తున్నారు. కులం పేరుతోనో వర్గం "పేరు 
తోనో అట్టడుగున పడి కొట్టుమిట్టాడుతున్న టువంటివారికి చేయూతనిచ్చి, గాలి 
లోని దీపానికి ఆశయం కల్పించే విధంగా వారి |పతిభకు సానబట్టి వ్యజంలా 
తయారు చేస్తున్నారు. వీరు అనంతపురంలో శ్రీకృష్ణదేవరాయ విద్యాభివృద్ది 
సంస్థ స్థాపించి, దాని కార్యదర్శిగా, సంచాలకులుగా పనిచేళారు. షెడ్యూల్డ్‌ 
జాతులు, తెగలు, వెనుకబడిన తరగతుల విద్యార్థులకు మంచి శిశణ ఇచ్చి, రాష్ట్ర 
(పభుత్వం, కేంద పభుత్యం నిర్వహించే వివిధ స్థాయీ పరీక్షలలో ఉ త్రీర్లులు 
కావటానికి సహకరించారు. ఏరు అంబేద్కర్‌ విజ్ఞాన పీఠం అధ్యక్షులుగా పని 


చేస్తున్నారు. 


సాహిత్యసంస్థలతో సంబంధాలు : 

శ్రీ ఇనాక్‌గారు అనేక సాహిత్య సంస్థలతో సంబంధాలు కలిగి వివిధ 
హోదాలలో పనిచేస్తున్నారు. “అనంతపురం జిల్హా రచయితల సంఘం" ఉపాధ్య 
తులుగా 1969 నుంచి 1974 వరకు, అదే సంస్థకు అధ్యక్షులుగా 1980 నుంచి 
1985 వరకు పనిచేశారు. ఆంధ్రపదేశ్‌ సాహిత్య అకాడమీ సలహా సంఘం 
సభ్యులుగా 1974 నుంచి 1978 వరకు వనిచేశారు. సాధారణ సభ్యులుగా 1978 
నుంచి 1984 వరకు, పాలకమండలి సభ్యులుగా 1983 మొదలు 1984 వరకు 
పనిచేశారు. ఇప్పుడు కే్యద సాహిత్య ఆకాడమీ సభ్యులుగా ఉన్నారు. వీరు గత 
పది సంవత్సరాలుగా అనేక సాహిత్య గోవులను నిర్వహించి (పసిద్ది చెందారు. 
అందులో (ప్రధానమైనది 1987 జనవరిలో వీరు నిర్వాహక కార్యదర్శిగా 15వ 
జాతీయ దావిడభాషా కాస్త్రవే త్రల గోష్టీ కార్యక మాన్ని (శ్రీకృష్ణదేవరాయ 
విశ్వవిద్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వీరు అడ్వయిజర్‌ గా యూని 
వర్శిటీ విద్యార్థుల సాహిత్య సాంస్కృతిక కార్యకలాపాలు నిర్వహించారు. 
శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌, "సెనెట్‌, అకడమిక్‌ 
కౌన్సిల్‌, సిండికేట్‌ సభ్యులుగా ఎన్నో మహత్తరమైన బాధ్యతలను సక్రమంగా 
నిరపించాచు. వీరు శ్రీకృష్ణదేవరాయ విద్యాభివృద్ధి సంస్థ (ఆనంతపురం) డైరె 
క్షర్‌ గా పనిచేశారు. గుల్బర్గా, బెంగుళూరు, మైసూరు, నాగార్లున, అంధ్రా మొద 


ఆచార్య కొలకలూరి ఇనాక్‌ _ జీవితదర్శనం 23 


లైన విశ్వవిద్యాలయాల లో బోర్డు ఆఫ్‌ స్టడీస్‌ సభ్యత్వాన్ని కలిగి ఉన్నారు. 
ఆంధ|పదేశ్‌ అధికార భాషా సంఘం సభ్యులుగా పనిచేశారు. తెలుగు విశ్వ 
విద్యాలయం పాలకమండలి సభ్యులుగా పనిచేశారు. 


సాహిత్యనృష్టి : 

సాహిత్యం అనేటప్పటికి |పాచీన సాహిత్యమా? ఆధునిక సాహిత్యమా? 
అన్న పళ్న కలుగుతూ ఉంటుంది. “పాచీన సాహిత్యం అంటపే ఆధునిక 
సాహిత్యం కానిది. ఆధునిక సాహిత్యం తెలుగులో 19వ శతాబ్ది ఉ త్తరార్థంలో 
(పారంభ మైనట్లు భావిస్తే, అంతకు ముందటిది తెలుగులో |పాచీన సాహిత్యం.” 
తెలుగు సాహిత్యమే జీవితం అయిన వీరికి ఏ సాహిత్య మైనా ఇష్ట మే. ఆయితే, 
ఆధునిక సాహిత్యం అభిమాన విషయం. ఆధునిక ఆంధ సాహిత్యంలో రచయి 
తగా, పరిశోధకులుగా వీరి కృషి ఉంది. ఆధునిక సాహిత్యం ఎందుకు అభిమాన 
విషయం అని పళ్ని స్తే వీరి సమాధానం. “ప్రాచీన సాహిత్యంకం టె ఎక్కువగా 
ఆధునిక సాహిత్యం సమాజ జీవితానికి సమీపంగా ఉండటంవల్ల, సమాజానికీ, 
సాహిత్యానికీ పూర్వుం ఎప్పుడూ లేనంత అధికంగా ఇప్పుడు సంబంధం ఉంది. 
ఈ ఉండటం ఆధునిక సాహిత్య లక్షణం. అందువల్ల ఆధునిక సాహిత్యం అంటే 
అభిమానం”8 అని పేర్కొన్నారు. ఆధునిక సాహిత్యంలో వివిధ _ష్మకియలు 
మనకు కనిపిస్తాయి. “ఒక్కొక్క [షక్రియ ఒక్కొక్క విధానంలో సాగుతుంది. 
ఒకొక్క. విధానం ఒక్కాక్క భావానికి అనుకూలంగా ఉంటుంది. ఒక 
భావం అభివ్యక్తం కావటానికి ఏ |షృకియ అనుకూలంగా ఉంటే ఆ (వ్యకియ 
రూపొందుతుంది” ఆని అన్నారు. రచయితగారికి ఆన్ని [షకియలూ ఇష్ట మే. 
“చెప్పదలచుకున్న విషయాలు వివిధంగా ఉంటాయి. ఒక్కొక... విషయానికి 
ఒకొక. [పషకియ అనుకూలంగా ఉంటుంది. ఆ ఆనుకూలతను బట్టి (పక్రియ 
(గహించటం జరుగుతుంది*న్‌ అని వివరించారు. 


క్‌ విత్వం ; 


ఆచార్య కొలకలూరి ఇనాక్‌ గారు 1954 నుంచి సాహిత్యం సృష్టిస్తున్నారు. 
ఆనేక కవితలను రచించారు. వీటిలో కొన్ని పచురణకు, కొన్ని ఆకాశవాణిలో 
(పసారానికి నోచుకొన్నాయి. ఆంధ పదేళ్‌ సాహిత్య అకాడమీ, (పభుత్వం, 


24 మునివాహనుడు _ ఒక పరిశీలన 


ఆకాశవాణి వారు నిర్వహించిన కవి సమ్మేళనాలలో వీరికి అనేక సందర్భాలలో 
సన్మానాలు జరిగాయి. ఇతర సాహిత్య కార్యకమాలలో కూడ వీరికి సన్మానాలు 
జరిగాయి. వీరు మూడు కవితా సంపుటాల్ని |పచురించారు. అవి 1. ఆశాజ్యోతి 
2, షరా మామూలే 3. కులం.ధనం. 


నవలలు ; 


వీరు అనేక నవలలను రచించారు. ఆందులో ఏడు నవలలు |వచురణ 
పొందాయి. వీటిలో అనేకాలు సీరియల్స్‌గా అనేక పతికలలో పచురింప 
బడ్డాయి. పై విధంగా _పచురించిన వాటిలో *'అనాథ'* నవలకు 1961లో ఆంధ 
[పభ నిర్వహించిన నవలల పోటీలో బహుమతి లభించింది. వీరి నవలల్లో మిగ 
తావి “రెండు కళ్ళు _ మూడు కాళ్ళు” 'సమతి “సౌందర్యవతి” “ఎక్కడుంది 
పశాంతి?' సౌభాగ్యవతి? “ఎడారులలో విరులు.” 


నాటకాలు . నౌొటికలు : 


వీరు స్వయంగా నటులు. నటుడైన వ్య క్రి నాటక రచనకు పూనుకోవడం 
చాల అరుదు. అటువంటిది జరిగితే. ఆ నాటకం అన్నికోణాలనుంచి జాన్నత్యాన్ని 
పొందడమే కాక అందరి మన్ననలను చూరగొంటుంది. ఈ రచయిత మూడు 
నాటకాలను | పచురించారు. అందులో 'మునివాహనుడు' నాటకం ఇంటర్మీడియేట్‌ 
విద్యార్థులకు 1985 మొదలుకొని 1988వ సంవత్సరందాకా పాఠ్య గంథంగా 
ఉంది. వీరి నాటకాలు, నాటికలు అనేక సందర్భాలలో రేడియోలో (పసారం 
చేశారు. 1958 లో తెలుగు సాహిత్య అకాడమీ కార్యక మంగా తెలుగు విశ్వవిద్యా 
లయం ఉత్తమ నాటకం బహుమతిని “మునివాహనుడు” పొందింది. 


వీరు నాటకాలలో నటించడమే కాకుండా నాటక దర్శకత్వాన్ని నిర్వ 
హించటమేకాక (ప్రదర్శనకు,  పసారానికి యోగ్యంగా ఉండే నాటక నాటికల 
|వాశారు. వీరి ఇతర నాటకాలు "కీ" 'జైహీంద్‌.' వీరి నాటికల సంకలనాలు 
'దృష్టి' “అభ్యుదయం' “జ్యోతి” మొదలై నవి, 


ఆచార్య కొలకలూరి ఇనాక్‌ _ జీవితదర్శనం 25 


కథలు = కథానికలు: 


ఆచార్య కొలకలూరి ఇనాక్‌ గారు కథానికా రచయితగా గొప్ప ఖ్యాతి 
గడించారు. వీరు నూటయేబది కథానికలను వివిధ పష్మ్యతికలలో (ప్రచురించారు. 
పీటిలో కొన్ని ఆకాశవాణిలో కూడ (పసార మైనాయి. పీరు నాలుగు కథానిక 
సంపుటాలను |పచురించారు. వీటిలో కొన్నింటికి విశ్వవిద్యాలయం అవార్డులు 
కూడా లభించాయి. 1986 వ సంవత్సరంలో “ఊరబావి కథానిక సంపుటికి 
తెలుగు సాహిత్య అకాడమీ కార్య కమంగా తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు 
వచ్చింది. వీరి కథానికలు కొన్ని ఆంగ్లం, హిందీ, కన్నడం, తమిళం మొద 
లైన భాషల్లోనికి అనువదింపబడ్డాయి. అవి ఆయా భాషలలోని వ్యతికలలో 
[(పచురితమయ్యాయి. కథానిక సంప్పటులు “గులాబి నవ్వింది” “భవాని” *ఇదా 
జీవితం" “సూర్యుడు తలెత్తాడు' అనేవి వెలువడ్డాయి. వీరి కథలలో “తల లేనోడు” 
అనే కథ 1987-1995 దాకా ద్వితీయ సంవత్సరం ఇంటర్మీడియట్‌ విద్యార్థు 
లకు పాఠ్యాంశంగా ఉంది. 


వ్యాసాలు : 

అభ్యుద యవాది సమసమాజ స్థాపన భావన ఉన్న శ్రీ కొలకలూరి ఇనాక్‌ 
గారు అనేక సృజనాత్మకం, విమర్శనాత్మకం అయిన వ్యాసాలను ప్మతికలలో 
వివిధ సంకలనాలలో (పచురించారు. “ఆంధ కావ్యాలలో అవతారికలు' “ఆమ 
రావతి' “ముసలమ్మ మాహాత్మ్యం “సాంఘీక నవల._సమాజంి 'జామవా_మానవతి 
“విష్ణ సాహిత్య విమర్శ” “తెలుగు నవలల్లో జనరంజన ధోరణులు మొదలైన 
సాహిత్య వ్యాసాలు ఎన్నో రచించారు. 


ఉపన్యాసాలు : 

ది డై రెక్టరేట్‌ ఆఫ్‌ కల్చరర్‌ అఫెర్స్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఆఫ్‌ ఆంధ 
(ప్రదేశ్‌ వారి ఆహ్వానాన్ని పురస్కరించుకొని వివిధ జిల్లా కేందాలలో “ఆంధ 
సంస్కృతి _ తెలుగు నాటకంి, ఆంధ సంస్కృతి.తెలుగు సంగితంి, 'ఆంధ 
సంస్కృతి_శిల్పం' మొదలై న విషయాల మీద ప్రసంగించారు. విశ్వ విద్యాలయ 
స్థాయిలో అనేక సందర్భాలలో (పసంగించారు. “కన్యాశుల్క_ం_-రచనా శిల్పం" 
“తెలుగు వ్యాసం-విమర్శి, “తెలుగు నవల.వికాసం' మొదలై నవి పేర్కోవచ్చు. 


26 మునివాహనుడు _ ఒక పరిశీలన 


యు.జి.సి. ఆధ్యర్యంలో నిరయహింపబడే కార, కమాలలో అనేక విషయాలపె 

స్ట్‌ § ఫీ 

_పసంగించారు. ఉదాహరణకు “తెలుగు సాహిత్యం - స్త్రీల జీవితం”, తెలుగు 

సాహిత(ం. సామాన్య మానవుడు’, తెలుగు నవల_మనోవిశేషణం' మొదలెనవి. 
్ట న = 


ఈ విధంగా ఆకాశవాణిద్వారా కూడా అనేక విషయాలపై వీరు పసం 
గించారు ఇలా సాహిత్య గోష్టీ (పసంగాలు జాతీయ గోష్టి (వసంగాలు చాలా 
ఉన్నాయి. 


అనువాదాలు : 


ఆధునిక ఆంధ భాషలోనికి బైబిలును అనువాదం చేశారు. దీనిని 
ఇంటర్‌ నేషనల్‌ బైబిల్‌ (టాన్స్‌లేటర్స్‌, టెక్సాస్‌, యు. యస్‌. ఏ. వారు 
1985 వ సంవత్సరంలో (ప్రచురించారు. 


ఇతర రచనలు : 


“తెలుగు వ్యాస పరిణామం' పిహెచ్‌. డి. సిద్దాంత (గంథం, వ్యాసాలు 
పరికోధన పష్యతాలు సంకలనాలుగా తెలుగు వ్యాసాలు “సాహిత్య దర్శిని “స సమీ 
షణం” వెలువడ్డాయి. 


విదేశీ పర్యటనం : 


ఆం్మధ[వదేశ్‌ పభుత్వం వారు మొదటి [పవంచ తెలుగు మహాసభలు 
"హైదరాబాద్‌ నగరంలో 1976 లో నిర్వహించారు. తరువాత రెండవ |వపంచ 
తెలుగు మహా సభలు మలేషియాలోని కౌలాలంపూర్‌ లో జరిగాయి. ఢీ ఇనాక్‌ 
గారు ఆంధ పదేక్‌ పభుత్వ ఆహ్వానాన్ని పురస్కరించుకొని కౌలాలంపూర్‌ లో 
జరిగిన |పవంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్నారు. తృతీయ (పపంచ మహో 
సభలకు మారిషస్‌ పభుత్వ |పతినిధిగా ఆహ్వానం పొందినా _ వీరు పోలేక 
పోయారు. 


బహుమతి పురస్కారాలు : 


సాహిత్య [పియులు కళారాధకులు శ్రీ ఇనాక్‌ గారు వివిధ సాహితీ (పకి 
యలను చేపట్టి తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేళారు. వీరు రచించిన 


ఆచార్య కొలకలూరి ఇనాక్‌ _ జీవితదర్శనం 27 


నాటిక “దృష్టి' అనే దానికి 19558 వ సంవత్సరంలోను, “జైహింద్‌*' అనే నాట 
కానికి 1965 వ సంవత్సరంలోను , 'ఊరబావి' అనే కథాసంపుటికి 1986వ 
సంవత్సరంలోను, “మునివాహనుడు” అనే నాటకానికి 1988 వ సంవత్సరంలోను 
అవార్డులు లభించాయి. వీరు వివిధ సాహిత్య సాంస్కృతిక సంఘాలచేత, 
[పభుత్వంచేత అనేక సందర్భాలలో సత్కా.రాలు పొందారు. 


అయితే, |పముఖంగా చెప్పుకోదగ్గ సత్కారాలు మరువలేనివి, మరువ 
రానివి కొన్ని ఉన్నాయి. ఆంధ) పదేశ్‌ పభుత్యంవారు ఇటీవల హైదరాబాద్‌ 
నగరంలో ట్యాంక్‌ బండ్‌ మీద కొన్ని శిలావ్మిగహాలను (ప్రతిష్టించారు. వాటిని 
[పముఖులై న వ్యక్తులచేత ఆవిష్క్టరింవజేశారు. అందులో కవయితి మొల్ల 
విగహాన్ని శ్రీ కొలకలూరి ఇనాక్‌ గారు ఆవిష్కరించారు, 


రెండవది (పపంచ తెలుగు మహాసభలు మొదటిసారిగా హైదరాబాద్‌ 
నగరంలో, రెండవసారి మలేషియాలోని కౌలాలంపూర్‌ నగరంలో జరిగినపుడు, 
రెండు సందర్భాలలో నాటక రచయిత పాల్గొని సత్కరింపబడడం విశేషం. 


పీరు కవి సమ్మేళనాలలో, సాహిత్య జాతీయ సాహిత్య గోమ్టలలో పాల్గొని 
వివిధ (పముఖ సాహిత్య సంస్థల చేత సత, రింపబడ్డారు. 


విద్య గురించి అడిగితే _ “విద్య ఉద్యోగం కోసం అనుకొంటే దాని 
[పాంగణం వేరు. విద్య మానవుణ్ణి మాధ వుణ్ణి చేస్తుందనుకొంటే దీని పరిసరం 
వేరు. మనిషిని _ (పాచీనత లోనుంచి ఆధునిక తలోనికి, అడవిలోనుంచి నగరం 
లోనికి, భూమిమీదనుంచి చందమండలానికి నడిపించేదే కాదు _ హింసనుంచి 
అహింసకు, అరాచకం నుంచి సువ్యవస్థకు, యుద్దం నుంచి శాంతికి, (క్రౌర్యం 
నుంచి | పేమకు నడిపించేది విద్య. విద్య |పాంగణం జీవితం అంత విశాలం"6 
ఆని రచయిత అంటారు కవికి సమాజానికివున్న సంబంధం గురించి _పళ్ని సే. 
“స్థూలంగా చెబితే సమాజంలోని పౌరుడు కవి సమాజానికి తోవ చూపే బాట 
సారి కవి ఈ మ్మాతం స్పష్ట మైతే మీరు చాలా చెప్పగలరు" అని అంటారు. 
కవిగారు [పభుత్వ సహాయంకం టే (పజల దోహదం విశిష్ట మైందిగా, కోరుకో 
దగిందిగా భావిస్తారు. “కవి వర్తమాన సనూజ సందర్శనంలో సాధించే సామా 


28 మునివాహనుడు _ ఒక పరిశీలన 


జిక దృష్టి భవితవ్యంలోకి |పసరించినపుడు, ఆది భవిష్యతుకి మార్గదర్శకం 
కావచ్చు"”8 అన్న ఏరి మాటలు వీరి రచనలద్వారా నిరూపికాలవుతున్నాయి. 


ఈ విధంగా జనపీర్‌ ఆవార్డు, రాజాజీ అవార్డు, సాహిత్య అకాడమీ ఐహు 
మతులు పొందిన రచయిత ఆధునికాయధ కవిత్వం, నాటకం, సాహిత్య సంస్కృ 
తులకు సేవ చేశారు. వచన కవిత్వం, సరళమైన భాషలో, మానవతా దృష్టితో, 
సమసమాజ స్థాపన లత్వ్యాలతో రచనలు చేశారు. సామాజిక స్పృహ వీరి రచన 
లలో గోచరిస్తుంది. అభ్యుదయం, |పగతిపథం, దళితవర్గాభ్యున్నతి, (పపంచ 
శాంతి, మానవత్వం, ఆంధత్వం, భారతీయ తత్వం ఏది రచనలలో (ప్రముఖంగా 
కనిపిస్తుంటాయి. [కాంతదర్శి అయిన అభ్యుదయ రచయితగా వీరు కీర్తి (పతి 
ష్టలు పొందుతున్నారు. 


పొదసూచికలు 


రచయితతో ముఖాముఖీ 


00 ఎ రావా తా లు ఫై గో 
J ty te fe I fa Pe 
ol dL 0 Ol మ Ob 


oh 


4. మునివాహనుడు పరిశీలనం-- 
లక్షణ సవున్వయం 


ఇతివృ తం : 
భుజ 

నాటకానికి కథ మూలం. దీనినిబ చే శిల్పి బంగారాన్ని అందమైన 
అభరణంగా రూపొందిం చినట్లు కవి నాటకాన్ని సృష్టింపగలడు. ముని 
వాహనుడు నాటకంలో ఉన్న కథ వైష్టవ మత సాహిత్యంలో స్ముపసిద్ధమైంది. 
ఇది పన్నిద్లణాళ్వార్లలో ఒకడెన తిరుప్పాణ్‌ ఆళ్వారు జీవిత గాథకు సంబం 

(a) Mm = 

ధించింది. పవితత, యోగ్యత అనేవి జన్మ వలన సిద్దింపవు; అవి కర్మ వలన 
వస్తాయి అనే సత్యాన్ని ఈ నాటకంలో రచయిత నిరూపించారు. 


ఆళ్వారుల తత్త్వానికి భంగం వాటిల్లకుండా జాగ త్రపడటం మనం 
గమనించవచ్చు. “ఆళ్వారులు భ క్రి పారవశ్యములోనుండి భగవంతుని అనంత 
దివ్యమంగళ విగ హాన్ని వారి మనోన్నేతములతో తిలకించుచు తన్మయభావంతో 
భగవంతునితో నేరుగా సంభాషించుచు భగవంతున్ని బిగ్గరగా గంభీరంగా 
దివ్య కీర్తనలతో సంకీర్తనం గావిస్తూ ఆనంద సాగరములో మునిగి తేలుతూ 
వుండే తేకోమయులు"! అని పేర్కో_బడింది. 


పై విషయాన్ని నాటకం అంతటా చూపించటంలో నాటకకర్త కృత 
కృతులయ్యారు. ఉదాహరణకు |పథమాంకం పార ంభంలో “సరేలేరా రంగనాథా, 
సత్య వాక్యము తెలుపుమా"* అని చెప్పబడింది. వేదవేద్యుడు |పథమాంక ౦లో 
“డేవదతా! తిరుప్పాణ్‌ కంఠ మాధుర్యము నీకు [శవణ గతమయినదా లేదా?” 
అనినప్ప్పుడు ఇట కంఠమాధుర్యం పేర్కోవటం ఉంది. ఆలాగే ద్వితీ 
యాంకంలో దేవదత్తుడు “వీడేల పలుకును స్వామి! పొగరు, కండకావర ము” 
అంటే- వేదవేద్యుడు “ఎంతటి భ క్తి పారవళశ్యమో!”* అంటాడు. 


30 మునీవాహనుడు _ ఒక పరిశీలన 


సమాజోద్ధర ణక పాటుపడే వ్యక్తిగా రచయిత భక్తి పపత్తి మొదలైన 
భావాలు లేకుంటే నైతిక జీవితం నిలువదని |గహించి, వాటికి నాటకంలో 
ఎక్కువ |పాధాన్యం ఇవ్వటం కనిపిస్తుంది. భ క్రి | పపత్తులే మానవులలో స్వార్థ 
రహిత భావాన్ని, నిరాడంబరత్వాన్ని, భూత దయని, అఖిల మానవ సౌ భాతృ 
త్వాన్ని పెంపొందిస్తాయి. ఈ దృష్టితో నాటక కథను తీర్చిదిద్దారు. 


వ్యక్తుల మధ్య, సంఘాల మధ్య, జాతుల మధ్య, దేశాల మధ్య శాంతి 
నెలకొనాలం టే వ్యక్తుల్లో స్వార్థం నశించాలి ఆనేది ఇందులో గోచరిస్తుంది. 


“ఆళ్వారుల నుండి |గహించే విషయ మేమం టే. వర్ణ, జాతి, భాషా 
బేదాలకు మానవుడు అతీతుడై ,లోక కల్యాణగుణ[పపూర్ణుడై మెలగి, ఆనందంగా 
ఉండాలి. ఇందు వృత్తికి పాధాన్యత లేదు. యజ్ఞ యాగాలకు, ఆచారాలకు 
కటు బొట్లకు, జుట్లకు [పాధాన్యం లేదు. లోక కలాణారం స్వార రహిత 

ట య ౧ (థి o 
జీవితం గడుపుతూ అనిర్వచనీయం అయిన వైష్ణవ శక్తి గుణ గానం చేసి 
(పపత్తుడై ఆనందంతో తేలియాడుతూ వుండాలి.” 


పెన చెప్పిన విషయాలన్నింటినీ నాటకంలో జాగరూకతతో చెప్పటం 
గమనించవచ్చు. 


నాటక [పారంభం లోనే తిరుప్పాణ్‌ భక్తి |పపత్తులను పేర్కొనటం, 
ఆ తరువాత వేదవేద్యుడు దేవదత్తుల సంభాషణల మూలంగా, భ కి కోకిల 
పంచమ స్వరం మైమరపించేట్లుగా ఉందని, తిరుప్పాణ్‌ భక్తి పారవశ్యం 
పరఠరమోత్క్మష్టం అంటూ ఈ తీరున తిరుప్పాణ్‌కు సంబంధించిన విషయం 
చెప్పబడింది. 


దితీయాంక ౦లో లోకసారంగముని, ఆతని మత మౌఢ్య స్వభావం 
చెప్పి, రెండు భిన్న భావాలకుమధ్య వాద (పతివాదాలను కల్పించి కథను 
పతాక స్థాయికి తీసుకుపోవటం కనిపిస్తుంది. ఆ తరువాత భగవంతునికి లోక 
సారంగమునికి జరిగిన వాదోపవాదాలు, లోకసారంగమునిలో వచ్చిన మార్పు, 
తిరుప్పాణ్‌ భక్తిని గుర్రించటం, అతణ్ణి తన భుజాలమీద మోసుకొనిపోవటం 
నాటకంలో కథాభాగాన్ని పొందుపరచిన తీరుగా ఉంది. 


మునివాహనుడు పరిశీలనం _ లక్షణ సమన్వయం 31 


హరిజనోద్దరణం అనే అంశాన్ని ఇందులో కవి |పత్యేకంగా చెప్పటానికి 
వూనుకున్న ట్లుగా కనిపిస్తుంది. కథావస్తువు స్వీకరించటంలోనే ఫ్రీర్రి నేర్పు కాన 
వస్తుంది. పన్నిద్దజాళ్వారులలో తిరుప్పాణ్‌ పంచమ కులజుడు. ఇతనికి |బాహ్మణ 
వీధిలోకి, దేవాలయంలోకి (పవేశం లేదు. పంచమ కులజుడైన తిరుప్పాణ్‌కు 
ఆలయ |పవేశం చేయాలనే కోరక కలిగింది. ఏ నాటికి అయినా అది తప్పక 
ఫలిస్తుందనే నమ్మకం ఉంది. “ఏనాటికయినా మీకు దయ కలుగుననియు 
నా కాలయ |పవేశము జరుగుననియు తెలియును"? అని పేర్కొ నబడింది. ఒక 
హరిజనునికి ఆలయ (పవేశం చేయాలనే కోరిక కలగటం. అది ఆనాటికి ఒక 
విప్ణవం. ఇది నెరవేరాలని రచయిత కోరటం అభ్యుదయవాదానికి నిదర్శనం. 


పథ మాంకంలో పంచమ కులజుని |పస్తావన ఇలా ఉంది: “మధుర గాయ 
కుడు, మహా భక్తుడు తిరుప్పాణ్‌ ను సీవు చూడలేదా?” అని వేద వేద్యుడు అనగా. 
“పంచముడు మహాభక్తుడా? మహా గాయకుడా? అశుభం” అని ద్వేషంతో దేవ 
దత్తుడు అంటాడు. వేదవేద్యుడు “తిరుప్పాణ్‌ చదువు సంధ్యలు లేని పంచ 
ముడు అయినను మధుర కవి; సరిగమలు రాకున్న ను మహా గాయకుడు; శ్రీ 
రంగేశుని చూడకున్నను మహాభక్తుడు. ఇది చై వలీల.”౨ అని చెప్పగా దేవదత్తుడు 
వినలేక “అదొక గానమా? దానికొక మాధుర్యమా? స్వరమున్నదా? ఆది పంచ 
ముని స్వరము. ఆతడు భక్తుడగుట నీకెట్టున్ననూ నేను వినలేను”10 అని సమా 
ధానం ఇస్తాడు. 


తిరుప్పాణ్‌ పంచమ కులంలో పుట్టినా అతని భ కి భరితాలు అయిన 
మధుర గీతాల్ని మనం (వాసి ఉంచుట మంచిది అని వేద వేద్యుడు అంటాడు. 
దానికి సమాధానంగా దేవదత్తుడు అవి గాలికి పోవలసిందే. మధుర భావాలు 
కలుషితం అయిపోతున్నాయి అంటాడు.1! 


అయితే, పె మాటలన్న దేవదత్తుడు పంచమాంకంలో “అవి పాటలా? 
స్వర్గంగా తరంగాలు. నాకధునీ శీకరాలు. నేను ఆ పాటలను అవర బద్దం కావిం 
చెదను. అవి భ విష్యజ్ఞనాళికి విష్ణుపాదోజ్యుల సాహిత్య సంపదాయ వారసత్వ 
సౌందర్యాలు”18 అని అంటాడు. ఈ మార్పు అకస్మికంగా కలిగింది కాదు. ఈ 
రెండు అంకాలకు మధ్య మూడు అంకాలలో [కమ పరిణామం జరిగింది. రచ 
యిత ఇక్కడ కొచిత్యాన్ని పాటించటం కనిపిస్తుంది. 


32 మునీవాహనుడు _ ఒక పరిశీలన 


లోకసారంగముని తిరుప్పాణ్‌ను తాకినందుకు వేదవేద్యుని వెలివేస్తాడు. 
అదే లోకసారంగముని తిరుప్పాణ్‌ ను తను భుజాల మీద మోసుకొని ఆలయంలోకి 
ప్రవేశిస్తాడు. ఊ పరిణామం ఒక్కసారిగా జరిగింది కాదు. ఇది రచయిత కోరే 
మార్చు. 


సన్ని వేశాలు ; 

రచయిత నాటకంలో సన్నివేశాలను కల్పించి నాటకాన్ని రసవ త్తరంగా 
తీర్చిదిద్దుతాడు. “ఇతివృత్త నిర్మాణ దక్షత తోపాటు సన్ని వేశములను కల్పించి 
ప్మాతపోషణ చతురముగా చేయుటయందు నాటక కర్తకు సామర్థ్యముండి తీర 
వలయును. సన్ని వేశములమీదనే నాటక మాధారపడి యుండును. కథా వస్తు 
వందరెరిగినదేయైనను ఉచితరీతిన సన్నివేశములును కల్పించి తన్మూలమున 
నాటకమునకు గౌరవమును కొనిరావలెను. వూర్వావూర్య సన్ని వేశము లుత్తరో 
త్రర సన్నివేశములకు కారణములగును. అప్పుడే నాటకము సహృదయులకు 
హత్తుకొని మరుపురాకుండా నుండగ లదు.” 


నాటకాన్ని పరిశీలించగా |పథమాంకంలో ఆలయ ముఖద్వారం చెంత 
కూర్చున్న తిరుప్పాణ్‌, అక్కడ చేరిన లోకసారంగముని, వేదవేద్యుడు, దేవ 
దత్తుడు మధ్య జరిగే సంభాషణవల్ల తిరుప్పాణ్‌ ఆలయ |పవేశానికై పడే బాధ, 
లోకసారంగముని మత మౌఢ్యం స్పష్టంగా చి తీకరించటం ఉంది. 


లోక సారంగముని కోపంతో'నీ విక్కడికి ఎందుకు వచ్చితివి? నీవీ ఆలయ 
ముఖద్వారమునకు ఎదురుగా వద్మాసనము వేసుకొని కూర్చుండి నేలను ఎందుకు 
అపవ్మితం చేసినావు?" అని కసరుతాడు.14 తిరుప్పాణ్‌ వినయంతో నా రంగని 
దర్శించుటకు వచ్చితిని. నన్ను గుడిలోనికి రానిండు. నా స్వామిని కన్నులారా 
చూచి ఆనందించుటకు అనుమతింపుడు'15 అంటాడు. ఈ సన్ని వేశంలో పాతల 
భిన్న స్వభావాలను వ్యక్తం చేయటం కనిపిస్తుంది. 


ద్వితీయాంకంలో తిరుప్పాణ్‌ మునీశ్వరులు నీరు ముంచిన రేవులో 
కూర్చొని అంటు కల్పిస్తూ ఉంటాడు. అంటుపడిన రేవులో మునీళ్వరు నీరు 
ముంచరు. కొత్త రేవు ఏర్పరచుకుంటారు. ముసీశ్యరులకు “శారీరక [శమ 


మునివాహనుడు పరిశీలనం _ లక్షణ సమన్వయం 33 


ఫరవాలేదు. మానసిక పావ్మిత్యము మలినదూషితమైన ఓర్చలేరు.”16 “ఎన్ని 
రేవులు మార్చుట? ఎంత దూరము నడచుట? ఎక్కడ జల సమార్జనము 
చేయుట? ఏమి చెప్పిన వినడు కదా! చప్పి చెప్పి విసీగిపోతిని”1? అంటూ సహ 
నాన్ని కోల్పోయి, నె నిచ్చటనే అభిషేక జలము తీసుకొనిపోక తప్పదు, ఓరీ 
కదలవు కదా! నీకిదే శాస్త్రి! అంటూ రాయి విసురుతాడు. ఇక్కడ లోక 
సారంగముని పాత త్మీవత కనిపిస్తుంది అంతేకాదు, మొదట చెప్పిన రెండు 
పాతలలో ఒక పాత పెచేయిగా చూపించటం గమనించవచ్చు. మొదటి సన్ని 
వేశంలో రెండు భిన్న స్యభావాలు, రెండవ సన్ని వేశంలో ఒక పాత "పెచేయిగా 
ఉండటం కనిపిస్తుంది. 


చతుర్ధాంక ౦లో లోకసారంగముని, శ్రీరంగనాథుల సంభాషణ. 
ఈ సన్నివేశములో ఇంతకుముందు చెప్పిన పాత మాలిన్యాన్ని తొలగించి, 
సర్వ మానవ సమానత్వం గుర్దించేట్టుగా చేస్తుంది. అందుకే లోకసారంగముని 
పంచమాంకంభో “మలిన నునసు.ల భావన మలిన దేహము! నీది పరిశుద్ద 
తేజము తిరుప్పాణ్‌ !”19 అంటాడు. ఇక్కడ రెండవ సన్ని వేళంలో “పైచేయిగా 
ఉన్న పాత్ర నిజాన్ని _గహించి మనస్సు మార్చుకొని అన్న మాటలు. దీనివల్ల 
నాటక ఫలం సిద్ధించింది. 


ఇట్టు పెన పేర్కొన్న మూడు సన్నివేశాలకు ఒకదానికొకటి సంబంధం 
కూర్చి, నాటక ఫలసిద్ది కలగడానికి ఏలు కల్పించబడింది. 


ద్వితీయాంకంలో కావేరీ నదికి సంబంధించిన చర్చలో వేదవేద్యుడు, 
దేవదత్తుడు ఇరువురు తమ తమ స్యభావాల కనుకూలంగా కావేరీ నదిని గూర్చి 
మాట్లాడటం ఉంది, వేదవేద్యుడు “పూజా పుణ్యము కొరకెంత తొందరో ఈ 
పరమ పుణ్య శాలినికి” అని అంటే (నాటకం _ పుట. 18) దేవదత్తుడు “అవు 
సీ పవ్మితురాలు శ్రీరంగేశుని పాదాలు తాకుటకే పాకారము మీదకు పడిపడి 
వచ్చుట. దాని ఉత్సాహమే ఉత్సాహము” (నాటకం-పుట : 18) అని అంటాడు. 
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వేదవేద్యుడు “నదీమతల్లి కే ఇంతటి ఆరాట 


MOP.3 


రెడ మునీవాహనుడు _ ఒక పరిశీలన 


మైన, భక్తుని కెంత వేదనో కదా!?” (నాటకం -పుటి: 18) అంటాడు. వేద 
వేద్యుని భావాన్ని తెలుసుకొని దేవదత్తుడు “ఎంత ఆరాటమైనను |పాకారము 
తాకి మరలిపోవుటేకాని దేవాలయములో పవేశించుటలేదు కదా?” (నాటకం 3 
పుట ; 18) ఆని అంటాడు. ఈ మాటలకు స్పందించిన వేదవేద్యుడు “ఆరాట 
మధికమయిన కావేరి ఊరుకొనునా? వరదై దేవాలయమును ముంచెత్తి తీరును. 
అదే అభిషేకము” (నాటకం = పుటి 18) అంటూ హెచ్చరిస్తాడు. ఏరిరువురి 
మాటలవల్ల రండు విరుద్ధ భావాలకు ఉన్న స్పర్ష స్పష్టమైంది. 


ఈ విధంగా అనేక సన్ని వేళాల్ని కల్పించి నాటక కథాగమనం నిరాఘా 
టంగా సాగిపోయేట్టు చేశారు. 


పాతచితణము : 


మునివాహనుడు నాటకంలో (వధాన పాతలను ఈ కింది విధంగా సరి 
చయం చేయవచ్చును, 


తిరుప్పాణ్‌ ఆళ్వార్‌ : 

“మునివాహనుడు'లో [పధానప్యాత. “8 అనునది తమిళమందు 'తిరు'గా 
మారింది. సంగీత వాద్యాలు వాయించు కులం “పాణళ్‌* అనేది. తమిళ వ్యవ 
హారాన్ననుసరించి ఇతని చేరు తిరుప్పాణ్‌ ఆయింది. ఇతడు జన్మించిన కులం 
లోని పూర్వులు స్పృశ్యులే తరువాత నట విట గాయకుల సంపర్కం వల్ల, దేవ 
దాసీలతో కలిగిన సంబంధం వల్ల అస్పృళ్యులై నందువల్ల, తిరుప్పాణ్‌ అస్పృశ్య 
జాతికి చెందినవాడు” ఓ0 అయినాడు. 


తిరుపాణ్‌ మహా భక్తుడు, గాయకుడు, కవి, ఆత్మాభిమాని, మర్యాద 
మన్నన కల ప్య క్రి, నేర్పు సహనం ఈతని (పత్యేక గుణాలు. 


నిరంతరం (శ్రీరంగనాథుని గూర్చి గానం చెసి, ధ్యానించి, స్వామి దర్శ 
నాని కె ఆరాటపడ్డాడు. లోక సారంగముని ఇతన్ని ద్వేషించినా, రాతితో కొట్టినా, 
గుడిలోనికి రానీయకుండ (పతిఘటించినా, తిరుప్పాణ్‌ సహనంతో, స్వామి 
ధ్యానంలోనే మునిగి, బాహ్య |పవంచాన్నే మరిచాడు. ఇతని భక్తికి మెచ్చి 


మునివాహనుడు పరిశీలనం - లక్షణ సమన్వయం స్తవ 
శ్రీరంగనాథుడే స్వయంగా లోకసారంగమునితో చెప్పి, ఒప్పించి, ఆజ్ఞాపించి, 
తిరుప్పాణ్‌ను భుజాలమీద గుడిలోనికి మోసుకొని తెచ్చి, తన దర్శనం చేయించ 
మని కోరుతాడు. తిరుప్పాణ్‌ ఆలయ (పవేశం చేయాలనుకోవటం ఒక పెద్ద 
సాంఘీక మైన మార్చు. 


లోకసారంగముని : 


ఇతడు శ్రీరంగంలోని శీరంగనాథ దేవాలయ ధర్మకర్త, పూజారి, 
గొప్ప భక్తుడు. కులాచార, సంప్రదాయాలను అనుసరించినవాడే తప్ప (పతి 
నాయకుడు కాడు. తిరుప్పాణ్‌ అస్పృశ్యుడు. అస్పృశ్యునికి ఆలయ |పవేశం 
లేదు. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. అందుకే తిరుప్పాణ్‌కు ఆలయ |పవేశం 
లేదంటాడు. సమాజంలో ఆచార సంవచాయాల విషయమైన మార్చును (వతిఘ 
టిస్తాడు. శ్రీరంగనాథుని ఆజ్ఞను అనుసరించి తిరుప్పాణ్‌ను భుజాలపె నెక్కించు 
కొని గుడి లోపల స్వామి దర్శనం చేయిస్తాడు. సంపదాయపరాయణుడైన 
ఈతనిలో పరివర్తనం వస్తుంది. ఇది సామాజిక పరిణామంలో ఒక మలుపు. 


శ్రీరంగనాథుడు : 


శ్రీ మహావిష్ణువు, తమిళ దేశంలోని కావేరీ తీరంలోని శ్రీరంగ పట్టణంలో 
వెలసిన స్వామి. తిరుప్పాణ్‌ భక్తికి మెచ్చి, లోకసారంగమునికి నచ్చజెప్పి, 
ఆజ్ఞాపించి, తిరుప్పాణ్‌ కు ఆలయ (పవేశం చేయిస్తాడు. కథాగతికి ఈ పాత 
ఎంతగానో తోడ్పడుతుంది. 


వేదవేద్యుడు : 

ఇది కల్పిత పాత. తిరుప్పాణ్‌ భక్తి మహిమను వ్యాఖ్యానించటానికి 
ఈ పాత తోడ్పడుతుంది. కుల భేదాల్ని లెక్కచేయక, అస్పృశ్యతను 
పాటించక, తిరుప్పాణ్‌ గాయానికి కట్టుకట్టి, ఓదార్చి, అతని ధన్యతను 
కీ ర్రించినవాడు వేదవేద్యుడు. (పతి విషయాన్ని మారుతున్న సంఘంతోపాటు, 
మారుతున్న వ్యక్తి విలువలను ఆంచనా వేని _ ఆధునిక తత్వానికి, మూఢాచార 


విఘ్నతకు పాటుపడే వ్యక్తులకు _పతీకగా నాటకంలో చైతన్యవంతమైన ఈ 
పాత కసిపిస్తుంది. 


36 మునివాహనుడు _ ఒక పరిశీలన 
దేవదతుడు : 

ఆజాను 

ఇదీ కల్పిత పొతే. ఇతడు వేద వెద్యుసి స్నేహితుడు, లోకసారంగముని . 
శిష్యడు, కులాచార సం్యపదాయాభిమాని, అస్పృశ్యతను పొటించువాడు. వేద 


వేద్యునితో మాచెమాటికి విభేదించి తోకసారంగమునిని అనుసరించిన పాత 
దేవదత్తుడు. చివరకు తిరుప్పాణ్‌ భ క్రిని గహించి నమస్కరిస్తాడు. 


ఈ విధంగా కల్పిత ప్మృాతలైన వేదవేద్యుడు, దేవదత్తుడు నాయకుడైన 
తిరుప్పాణ్‌ గుణగణాలనుగాని,  లోకసారంగముని గొప్పతనాన్నిగాని 
వ్యాఖ్యానించే [పయోజనాన్ని సాధించాయి. అంతేకాక, (పవేశక విష్క౦భాల 
(పయోజనాన్నికూడ ఈ రెండు పాతలు సాధించటం చూడవచ్చు. 


మునివాహనుడు . నాటకలకణం 


రచయిత ఆధునిక కాలానికి సంబంధించినవాడు కావటంవల్ల నాటకంలో 
(పాచ్య పాశ్చాత్య సంప్రదాయాల్ని పరికించవలసి ఉంది, 


పంచ సంధులు, పంచావస్థలు, అర్థ (పకృతుల, ,పాచ్య నాటక రీతి 
కానీ, _పారంభోచ్చస్థిత్యుపహారాల పాశ్చాత్య నాటక విధానం కానీ [ప్రధానంగా 
వస్తువు [పారంభం, రసోస్మీలనోన్ముఖత్వం, ఫలాగ మోపసంహారం వంటి 
సంబంధ సుందరం కావటం వివరించబడిందా అన్నది [ప్రధానాంశం ఈ దృష్టితో 


వరికించి, ప్రాచ్య పాశ్చాత్య నాటక లక్షణ విలసీతంగా పొందిన వికాసం విశదం 
చేయవలసి ఉంది. 


లతణ పరిశీలనం : 


ఈ నాటకంలో (పాచ్య పాళ్చాత్య సంప్రదాయాల మెలి గుణాలు పుణికి 
పుచ్చుకొని, [పాచ్య రీతికి సమీపస్థంగా “'మునివాహనుడు” నాటక సృష్టి జరిగింది. 
ఆవసరమైన సందర్భాలలో సంపదాయం మీద [ప్రయోగం జరిగింది. ఈ విష 
యాన్ని నాటకంలో మనం చూడవచ్చు. 


మునివాహనుడు వరిశీలనం _ లక్షణ సమన్వయం 37 


ఇది సలక్షణ పర్శిపదాయి. ఏ నాటకంలో కూడ అన్ని నాటక లక్షణాలు 
వ ర్తించక పోవచ్చు. (పవ ర్తించే లక్షణాలన్నీ ఈ నాటక ౦లో సం పడా యబద్దంగా 
కనిపిస్తాయి. నాటక రచనలో (పాచ్య పాశ్చాత్య లక్షణాల సమ్మేళనం ఉంది. 
దృశ్య |శవ్య నాటక రీతుల సమన్వయం ఉంది. [పయోగం, వఠనం.రెండింటి 
వరిధీ సమన్వయం ఉంది. మై విషయాల పరిశీలనం వివరణంగా ఉంది. 


సంస్కృతనాటకనం[| పదాయం _ పరిశీలన 


నాటక లక్షణాలతో నాటక నిర్మాణం దృష్టితో [వధానంగా కనిపించే 
లక్షణాలు పంచ సంధులు, పంచావస్థలు, అర్ధ పకృతులు. అవస్థలు ఐదూ, 
అర్థపకృతులు ఐదూ కలిసి పంచసంధులుగా నాటక పాటిష్ట్య దృష్టితోనే కాదు, 
సమన్యయ సంబంధం దృష్టితోకూడ (పధానమే. 


పంచసంధులు : 


1. ముఖసంధి 2. పతిముఖసంధి 3. గర్భసంధి 4. అవమర్శసంధి 
ర. నిర్వహణసంధి అనేవి పంచసంధులు. 


పంచసంధులను పరిశీలించేటప్పుడు మొట్టమొదట మనం సంధి అంటే 
ఏమిటో చూడాలి. “ఒక పయోజనముతో కూడిన కథాంశములకు అవాంతర 
(పయోజనంతోడి సంబంధము సంధి యనబడును. ఇట [ప్రయోజన శబ్బముచే 
ధర్మార్థకామములనేెడి (తివర్ష రూపమగు ఫలము వివక్షితము. కాగా, ధర్మార్థ 
కామములలో ముఖ్యముగా కొన్ని ఏ యొక్కదానితో సంబంధించిన కథాంళ 
ములక్రై నను తద్వ్యతిరి క్రములును, అపధానములునగు తక్కిన రెండింటితోడి 
సంబంధమే సంధియని ఫలితార్దము.”1 


“ఆరంభ వీజ సంబంధ మున ముఖనంధి. పయత్నదిందు సంబంధమున 
(పతిముఖసంధి, _పాపాకా పతాక సంబంధమున గర్భసంధి, నియతా ప్తి (పక 
రుల సంబంధమున ఆవమర్శసనంధి. ఫలాగమ కార్యాల సంబంధ మున నిర్వహణ 
సంధి అనేవి రీతిగ ఏర్పడుతాయి.”2 


వ్ర మునివాహనుడు _ ఒక పరిశీలన 


పంబావసలు : 

జ్ర ఆరంభం 2. (ప్రయత్నం త; పాప్తాశ 4. నియతాప్రి 5. ఫలా 
గమం అనేవి, పంచావస్థల లక్షణాలలో కథానాయకుడు పూనుకొని నిర్వహించే 
కథాంశం ఆరంభమై తదనుకూల (పపయత్నం జరిగి వాంఛార్డ సిద్దికి అనుకూల 
(పయాణంలో |పాప్త్యాశ సంభవించి, విధి విహితమైన నియతమైన స్టితి ఏర్పడి 
ఉచితమైన సహజమైన, సమంజసమైన ఫలం లభించటంతో పంచావస్థల పరి 
ణామం సంపూర్ణం అవుతుంది. 


అర్థ (ప్రకృతులు : 

ఇవి 1 బీజం 2. బిందువు 3. పతాక 4. (పకరి 5. కార్యం అనేవి. 
వీని లక్షణాలు ఈ విధంగా ఉన్నాయి: ఇవి కథాసూత |పణాళశికకు సంబం 
ధించినవి. వీజంలో కథ యొక్క. |పాథమిక అంశం ఉంటుంది. బిందువులో 
కథయొక్క- కించిత్‌ పరిణత దశ ఉంటుంది. పతాకలో అత్యంత ఉత్కృష్ట 
దశ ఆవిర్భవిస్తుంది. (పకరిలో కథా నిర్మాణంలోని సంధి బంధాల సడలింపు 
మొదలవుతుంది. కార్యంలో కథాపరిణామంలోని సంపూర్ణ ఫలం సిద్దిస్తుంది. 


పంచసంధుల గమనం 


పంచావస్థలు అర్థ వకృతులు కలిసి పంచసంధులు ఏర్పడతాయి. 
నాయక పరమైన ఆరంభం కథాపఠమైన బిందువు కలిస్తే ముఖసంధి ఏర్పడు 
తుంది. నాయకుడి |పాప్తాశ కథాసూూతంలోని పతాక అవుతుంది. అనుసం 
ధానం పొందితే గర్భసంధిగా మారుతుంది, నాయక పాత [గహించే నియతాప్తి 
కథాసూ తంలోని _పకరి చేరువై తే అవమర్శసంధి అవుతుంది. నాయక కృషి 
ఫలితంగా సంకమించే ఫలం కథా స్మూతంలోని కార్యం సమన్వయం పొందితే 
ఏర్పడేది నిర్వహణ సంధి. ఈ సంధి బంధం స|కమంగా పరిపూర్ణత్వం సంత 
రించుకొంటే ఆ నాటకం పంచ సంధులతో ఏలసిల్దుతూ ఉంటుందని భావింపవచ్చు. 


పంచసంధులు . “మునివాహనుడుి 


“మునివాహనుడు' నాటకంలో పంచ సంధులు నిర్వహింపబడిన తీరును 
పరిశీలించవలసి ఉంది. ఈ నాటకంలో హరిజనుడై న తిరుప్పాణ్‌ ఆలయ 


మునివాహనుడు పరిశీలనం _ లక్షణ సమన్వయం 39 


(పవేశం కథలో (పథానాంశం. ఈ పేథానాంశం “మునివాహనుడు” నాటకంలో 
ఇతివృ త్రంగా రూపుదిద్దుకొంది. ఈ దృష్టితో నాటక కథ అయిదు (వథాన 
భాగాలుగా విభజించటానికి వీలుంది. 


ముఖ సంధి ! 
నాయకుడి పయత్నం ఆరంభంగా కథాన్యూతం వీజంగా కలిసి ఏకం 
కావటంతో ముఖ సంధి ఏర్పడుతుంది. 


వేదవేద్యుడు తిరుప్పాణ్‌ భ క్రిపారవళ్యాన్ని క్షేర్కొాంటూ “తిరుప్పాణ్‌ 
భ కి పారవశ్యం పరమోత్క్భష్టం' అంటే, దేవదత్తుడు “పంచముడు మహా 
భక్ర్తుడా? మహా గాయకుడా? అశుభం” అంటాడు. వేదవేద్యుడు ఎన్ని విధాలుగా 
చెప్పినా లోకసారంగముని, దేవదత్తులు వెటకారంగా మాట్లాడుతారు. 


కథాసూత బీజం ఈ విధంగా రూపొందింది. ఇందులో హరిజనుడి 
ఆలయ (ప్రవేశం ఎంతవరకు సమంజసం అనే (ప్రశ్న కథా నిర్మాణంలో 
గోచరం అవుతూ ఉంది. హరిజనుడి ఆలయ (ప్రవేశం వీలువడదని చెప్పటంతో 
ముఖ సంధి ఏర్పడింది. 


(పతిముఖ సరధ: 


నాయకుడి పయత్నం తోడుగా కథాసూతంలోని బిందువు రూపొందగా 
ఏర్పడుతుంది | పతిముఖ సంధి. 


నాయకుడై న తిరుప్పాణ్‌ లోకసారంగముని అడుగిడినచోటనే ధ్యానం 
చేస్తూ కూర్చుంటాడు. దీంతో నాయకుని [పయత్నం ఆరంభం అవుతుంది. ఇది 
సహించని లోకసారంగ ముని తిరుప్పాణ్‌ను రాతితో కొడతాడు ఇక్కడ కథా 
సూతంలోని బిందులక్షణం వ్యక్తం అవుతుంది. 


గర్భ సంధి 


నాయకుడి (పాష్యాశకు కథాస్నూత పతాకకు అనుసంధానం పొంది 
ఆవిష సత మవుతుంది గర్భసంధి, 


40 మునివాహనుడు _ ఒక పరిశీలన 


నాయకుడై న తిరుప్పాణ్‌ విషయాన్ని పస్తావిస్తూ వేదవేద్యుడు “ఇంత 
వరకు ముసీం|దుల నిళ్వ్యాసం తిరుప్పాణ్‌ కు ఉచ్చ్వాస౦. ఇక తిరుప్పాణ్‌ 
నిశ్వాసం లోకసారంగ మునికి ఉచ్చాస్వం' (పుట : 32) అంటాడు, రాతితో 
కొట్టి తిరుప్తాణ్‌ను వెళ్ళగొట్టిన నాటినుండి లోకసారంగముని శ్రీరంగనాథుని 
వెతుకుతున్న తిరుప్పాణ్‌ని వెతుకుతున్నాడు. 


వేదవేద్యుడు లోకసారంగమునితో, “మీరు వంచముని తాకి మైల పడి 
నారు. [శీరంగనాథ ఆలయంలోకి పవేశింపరాదని అంటాడు. దీనితో అతనిలో 
కొంత చలనం కలుగుతుంది. ఆలయ (వవేశం నిషిద్ధమనగానే అది ఎంత 
దారుణంగా ఉంటుందోనని భావించటానికి మార్గం ఏర్పరుస్తూ ఉండటం |పధా 
నాశంగా పరిణామం చెందుతూ ఉండటంవల్ల గర్భ సంధి ఏర్పడింది. 


అవమర్శ సంధి : 


నాయకుడి నియతా పికి కథాస్తూతంలోని (పకరికి ఏర్పడ్డక కలయిక 
నుంచి అవమర్శ సంధి రూపొందింది. 


“'మునివాహనుడు* నాటకంలో తిరుప్పాణి ఆలయ పవేళానికి అవరోధంగా 
ఉన్న లోకసారంగముని, (శ్రీరంగనాథుని తిరస్కారం భరించలేక ఆవేదనకు 
లోనై, తిరుప్పాణ్‌ను ఆలయ పవేశం చేయించటానికి సమ్మతించటంతో అవ 
మర్శ సంధి ఆవగతమవుతూ ఉంది. 


నిర్వహణ సంధి: 
కథానాయకుడి ఆరంభ |పయత్న |పాప్త్యాశలు ఎలాంటి ఫలం పొంద 


బోతాయో తెలిపే ఫలాగమం కథాస్మూతంలోని కార్యం సమ్మేళనం కాగా నిర్వ 
హణసంధి ఏర్పడుతుంది. 


“మునిజహనుడు' నాటకంలో లోకసారంగముని అనుకున్న తీరు మారి 
పోయి, తిరస్కరించిన విధానం చేరువై , కథాపణాళిక పరాకాస్ట్రకు చేరుకొన్న 
ప్పుడు తరతరాలుగా ఆలయ ప్రవేశాన్ని ఆశించిన తిరుప్పాణ్‌ ఆలయంలో వే 
శించటాన్ని ఆంగీకరింప జేయటంతో నిర్వహణసంధి ముగిసిపోతుంది. 


మునివాహనుడు పరిశీలనం _ లక్షణ సమన్వయం 41 


ఈ రీతిగా పంచావస్థలు, అర్షపకృతులు అనుసంధానం పొందుతూ 
ఊన్నాయి. కాబట్టి, ఈ నాటకం సంస్కృత నాటక నిర్మాణ లక్షణాలతో విల 
సిల్లుతూ ఉంది. 


నాంద్యాదులు 


సంస్కృత నాటకాలని మనం పరిశీలించినప్పుడు స్థూలంగా నాటక 
(పారంభంలో నాంది, |వస్తావన; నాటక మధ్యంలో (పవేశిక, విష్క ౦భకాలు; 
నాటకాంతంలో భరతవాక్యం ఉంటాయి. 


నాంది; 
నాటకంలో [పారంభంలో [పథమ సూతధారుడు తెరలో. 


“(క్రీయుతుడు శాంతచిత్తుడు శిష్టరశ 
కుండు దుష్ట శిక్షణ ధర్మ మండితుండు 
లోకసారంగముని వాహనాకరుండు 
విష్ణదేవుండు మిమ్ము దీవించుగాక 1”23 


అని పఠిస్తాడు. పె వద్యంలో ఆశీర్వాదం, నమస్కారం, కావ్యార్థసూచనం, 
పదనియమం మొదలుగాగల సాం పదాయక మైన లక్షణాలన్నీ చక్కగా 


ఆఅఆమరినాయి. 


(పసావన : 

ద్వితీయ సూతధారుడు (పవేశించి నటిని పిలిచి, వసంతబుతు శోభను 
గానం చేయమంటాడు. న్మూతధారుడు హరిజనుడగు తిరుప్పాణ్‌ కవితామాధు 
ర్యంతో సంగీతాన్ని భూమి కద్దినట్టు, మామిడి చిగుళ్ళు మెక్కి గొంతు 
వగరెక్కి కోకిల పాడిందంటాడు.?4 ఈ విధంగా (వథమాంకంలో |పవేశింవ 
బోయే పాతసూచనం చేసాడు. ఈ (పస్తావన సాంపదాయకమైందిగా కన్ని 


పనుంది. 


42 మునివావానుడు _ ఒక పరిశీలన 


(పవేశిక విష్కంఖకాలు : 

నాటక ౦లో (పత్యేక ౦గా వవేశిక విష_ం౦భాలు పేర్కోబడలేదు. కాని, 
ఇందులో కల్పితాలై న వేదవేద్యుడు, దేవదత్తుడు పాతల ద్వారా (పవేశిక 
విష్క0భకాల [ప్రయోజనం సాధించబడింది అని చెప్పవచ్చు. ఇక్కడ సంప 
దాయంమీద (ప్రయోగం జరిగినట్లు కనిపిస్తుంది. రచయిత చెప్పినట్టు “అవసర 
మైన సందర్భాలలో సం| పదా యంమీద పయోగమూ జరిగింది"?5 అని 


తెలుస్తుంది. 


భరతవాక రం : 


నాటకం చివరలో లోకసారంగముని లోక కల్యాణార్థమె పలకటం ఈ 
[కింది పద్యంలో కనిపిస్తుంది: 


“ఈ తిరుప్పాణ్‌ (పకాశమే యిలకు మిగుల 
పిలచి శ్రీరంగనాథుండు వెలుగునట్టు 
సర్వ సామాన్య మానవశళ క్రి పొంది 
| పజల (పతినిధుల్‌ జనుల కాపాడుగాక! ''£6 


అసి భరతవాక్యం చెప్పబడింది. 


అంకం : 


నాటకాన్ని అంకాలుగా విభజించటం ఉంది. “ఈ విభజన పఠన విరామ 
మునేగాక కథామ్మిశాంతిని కూడ అపేక్షించియే చేయబడును.''?? 


“ఏకైక దిన సంవృ త్తమ్‌ ఏకనేతృ [ప్రయోజనం 
బహుపాత (పవేశార్హమ్‌ అంకమాసన్న నాయకమ్‌.’”' 


“లోకమున జరిగిన వృత్తాంతములో ఒకనాటి సంఘటనమునే ఆంకమునందు 
నిబంధింపవలెను. కథ ఎంత దీర్షకాల పవృ త్తమైనను కానవచ్చును. కాని, 


ఒక్కొక్క అంకము ఆ దీర్షకాలములో ఒకొక్క. దినములో జరిగినదానీని 
మ్మాతమే స్వీకరింపవలెను ''?8 


మునివాహనుడు పరిశీలనం _ లక్షణ సమన్వయం 43 


మునివాహనుడు నాటకంలో అంకాలు కథను అనుసరించి ఏర్పడ్డాయి. 
అంకాలలో అవసరమైన రంగాలు సిద్దించాయి (పతి రంగం కనీసం ఒక సన్ని 
వేశంతో ఉంటుంది. ఇటువంటి సన్ని వేశాల కలయిక ఒక అంకంగా రూపుదిద్దు 
కొంది. ఇట్టి అంకాలు ఐదు మునివాహనుడు నాటకంలో ఉన్నాయి. 


నాటకంలోని అంకాలలో కనిపించే విశేషం ఏమిటంటే. పాటలు ఉండటం. 
పాటతెందుకున్నా యని చూస్తే తిరుప్పాణ్‌ భ కిగీతి మాధుర్యం సంతరించుకొన్న 
పాత. తిరుప్పాణ్‌ పాట పాడటమే భ క్రిమాగ్గంగా కలవాడు అందుకోసం 
పాటలు (వాయటం అవసర మైనట్టు కనిపిస్తుంది. 


అంకాలను సరిగ్గా గుర్తిస్తే పతి అంకం పాటతోనో, పద్యంతోనో 
ముగియటం కానీ, పారంభం కావటం కానీ, రెండూ కానీ కనిపిస్తాయి. 
ఇక్క-డ [పయోగ దృష్టి ఉంది. తెరపడినా. పాటో, పద్యమో వినబడుతూ 
ఉంటుంది. మళ్ళీ తెర తీసేవరకు ఈ పాట వినబడుతూ, విరామం వల 
రాబోయే విసుగును తొలగించే [ప్రయత్నం ఉంది. నాటక రచయిత నటుడు, 
దర్శకుడు కావటం వల్ల నాటక రచనంలోనే పయోగంలో ఎదురయ్యే సమస్య 
లను పరిహరించే పయత్నం చేశాడని చెప్పవచ్చు. 


పాశ్చాత్య నాటకలతకకాలు 


లలిత కళల్లో సాహిత్యం అనేది ఆనందదాయకమని పేరో. బడింది. 
సాహిత్య రూపాలలో నాటకం రమ్యమైన రూపం. భారతీయ పాళ్చాత్య నాటక 
లశణ కర్తలు వివిధ లక్షణాలను బట్టి నాటకాన్ని ఉత్తమమైన సాహిత్య కళా 
రూపంగా పేర్కొన్నారు. 


ఇంగ్లీమ నాటకాలలో భారతీయ నాటకాలలో కంచె కొన్ని పత్యేక 


లక్షణాలు కనిపిస్తాయి. ఆవి ; 


1. నాటకంలో పూర్వరంగం ((పీలోగ్‌) అనేది కొ త్రగా కనిపిసుంది. 
2. కోరస్‌ (బృందగానం) అనేది ఆధునికంగా కనిపిస్తుంది. 


44 


GW pe: జ షస 


మునివాహనుడు _ ఒక పరిశీలన 


రంగం అనేది, దానిలో విభాగాలు (సీనులు) అనేవి పఖ్యాత నాటకొ 
లలో కనిపిస్తాయి. 


నాటకాంతం (చరమాంకం) అనేది మనోవై జ్ఞానిక సిద్దాంత రీతిలో 
కనిస్తుంది. 


నాటకంలో ఉ త్రర రంగం (ఎపిలోగ్‌) అనేది నూతనంగా కనిపిస్తుంది. 
నాటక ఇతివ త్రం ఆదర్శం, | పయోజనం అనే దృక్పథాలతో కనిపిస్తుంది. 
విషాదాంత లక్షణాలు ఉన్న కొన్ని (పసీద్ద నాటకాలు కనిపిస్తాయి. 
వీటిలో [పాఫెట్స్‌, ఆరకిల్స్‌ మొదలైన (పత్యేక పాలు కనిపిస్తాయి. 
మోదాంత, విషాదమోదాంత లక్షణాలు కలిగిన నాటకాలు కొన్ని 
కనిపిస్తాయి. 


ఐక్యతయం అనేది వీటిలో |పస్సుటంగా కనిపిస్తుంది. ఇవి కథైక్యం, 
కాలైక్యం, దేశ్రైక్యం అనేవి ఐక్యతయంగా పేర్కోబడ్డాయి. ఇలాగ 
అన్ని లక్షణాలు నాటకాలలో గోచరమౌతాయి. 29 


సాంఘిక నాటకాలలో సమాజంలోని స్థితిగతులను బట్టి నాటకాలలో 


కొన్ని భేదాలు కనిపిస్తాయి. ఇచి జొతీజనుల జీవన విధానాన్ని, సంస్కృతిని 


తెలియ జేస్తుంది. 

1. కవితానాటకం _ పద్యగేయంగా ఆరంభమై తిరిగి కొనసాగుతుంది. 

2 చార్మి తక నాటకం చర్మిత పట్ట [పజలకుండే అభిమానాన్ని తెలియ 
జేస్తుంది. ఇవి ఇంగ్లీమ నాటకాలలో ఎక్కువగా కనిపిస్తాయి. 

3. |శవ్యనాటకం _ వినటానికి, చదువుకోటానికి అనుకూలమైన రీతిలో 
ఉంటాయి. 

శ. 


హాస్యనాటకం _ హాస్య పాతలతో సామాజికులకు ఆనందాన్ని కలిగించే 
కొన్ని నాటకాలు కనిపిస్తాయి. 


మునివాహనుడు పరిశీలనం _ లక్షణ సమన్వయం 45 


న్‌; 


10. 


11. 
12. 
13. 


14. 


సాంఘికనాటకం _ ఆధునిక సమాజంలో వ్యక్తులలో గశిచరించే ఆనేక 
అంశాలతో కూడిన సాంఘిక నాటకాలు సిద్ది పొందాయి. 


అపరాధ పరిశోధక నాటకం - డిటెక్టివ్‌ సాహిత్యం లాగానే ఇవి కూడ 
అపరాధ పరిశోధన, నిజాన్ని బయటకు లాగటం మొదలగు అంశాలతో 


వెలువడ్డాయి. 


అనువాదనాటకం _ ఇతర భాషలలోంచి ఇంగ్లీమ భాషలోకి సిద్ద మైన 
నాటకాలు అనువాదరూపంలో వెలువడ్డాయి. 


(వచారనాటకం _ దేశం ఆవసరాలను గు రించి వాటికి ఆనుగుణ౦గా 
నాటకాలు వెలువడ్డాయి. 


రాజకీయ నాటకం _ రాజకీయ (పఇుళన సిద్ధాంతాల్ని వ్యాప్రి చేయటం 
కోసం రూపొందిన నాటకాలు. 


బాలశాటకం _ బాలబాలికల పాతల కోసం, (పదర్శించుకోవటం కోసం 
వెలువడాయి, 

(oy 
స్రీ నాటకం _ స్రీ పాత ప్రాధాన్యాన్ని సమస్యల్ని నివారణల్ని తెలి పేవి. 
నృత్య నాటకం-సంగీత నృత్యభరితంగా రూపొందాయి. 


వర్షపో రాటనాటకం - పీడకులకు పీడితులకు సంఘర్షణ అనేది తప్పనిసరి 

వరిణామంగా కనిపిస్తుంది. ఇటువంటివి వ్యకంచసేవే ఈ నాటకాలు. 
ఇల 89 

సాంసారిక నాటకం _ దాంపత్యంలోని తీపి జ్ఞాపకాల్ని, చిన్న చిన్న 

కలహాల్ని, వివాహ స్వరూస స్వభావాల్ని, త్రీ పురుష సంబంధాల్ని, 

సంఘంలో జరిగే అన్యాయాల్ని చితించేవి. 


ఈ విధంగా పాళ్చాత్య సాహిత్యంలో ఆనేక రీతులుగా నాటకం అనేది 


క నిపిసుంది 30 


46 మునీవాహనుడు _ ఒక పరిశీలన 
మునివాహనుడు నాటకం . లత ణసమన్వయం 


పూర్వరంగం ; 


ఈ నాటకంలో పూర్వరంగం అనేది నూతనంగా కనిపిస్తుంది. ముని 
వాహనుని (పవేశం, వేద వేద్యుడు, దేవదత్తుడు, లోకసారంగముని సంభాషణలు, 
కావేరీతీరం, తిరుప్పాణ్‌ ని లోకసారంగముని రాయి విసరికొట్టటం, తిరుప్పాణ్‌ 
తలకు దెబ్బ తగలి రక్తం |సవించటం, తిరుప్పాణ్‌ గాన మాధుర్యం, భి 
తత్పరత, శ్రీరంగనాథ దేవాలయం వర్ణన, లోకసారంగముని ఆవేదన మొదలై 
నవి కనిపిస్తాయి. 


నాటకంలో మొదటి మూడు అంకాలలోని కథాభాగం పూర్వ రంగ 
చి తణంలో కనిపిస్తుంది. ఇది తిరుప్పాణ్‌ గాన మాధుర్యాన్ని, భక్తి ఏీరాన్ని, 
ఆలయ |పవేశానికి _ దైవ దర్శనానికి పొందే తరతరాలనాటి ఆవేదనని వ్యక్తం 
చేస్తుంది. మత మౌఢ్యానికి, మానవత్వానికి మధ్య సంఘర్షణ ఈ రంగంలో 
ఆయా దశలలో కనిపిస్తుంది 


ఉత్తరరంగం ; 


మునివాహనుడు నాటకాంతంలో ఉ త్తరరంగం నూతన దృక్పథంతో 
కనిపిస్తుంది. చతుర్ధాంకం, వంచమాంకం చివరివరకు ఉండే కథ ఈ భాగంలో 
వ్యక్తం ఆవుతుంది. తిరుప్పాణ్‌ ఆలయానికి ముందు,ముఖద్యారం దగ్గర పాటను. 


““శీరంగనాథా |క్రీరంగధామా 
ననుగన్న తండి నా కన్నతండి 
నా కొరకు నీవు నీ కొరకు నేను 
చీకటిని ఆకలిని పోకార్చెనాము''81 


అనే తీరులో మైమరచి పాడటం కనిపిస్తుంది, తిరుప్పాణ్‌ ధ్యానై కదీక్ష, 
లోకసారంగముని శయనమందిరంలో ధ్యానం, [శీరంగనాథునివలన తిరుప్పాణ్‌ 
పరమ భక్తు డనేది వెల్లడి కావటం, మానవునకు మాధవునకు మధ్య మలినము 


మునివాహనుడు పరిశీలనం -_ రక్షణ సమన్యయం 47 


లేదు అనే సామాజిక, మత సూక్షాన్ని వివరించటం, భక్తి స్థిరమే _ దేవుడే 
చంచలుడు అని వ్యక్తం చేయటం మొదలై నవి కనిపిస్తాయి. 


తిరుప్పాణ్‌ జన్మ రహస్యాన్ని చెబుతూ . జన్మ వల్లకాదు, కర్మవల్ల 
పవి తాపవ్మితతలు (ప్రవ ర్రిల్లటం, తిరుప్పాణ్‌ పవ్శితుడు అని శీరంగనాథుడే 
వెలిబుచ్చటం, మొదలై నవి కనిపిస్తాయి. పంచమాంకం౦లో కావేరీ కీర వర్ణన, 
శ్రీరంగనాథ దేవాలయం వర్ణన కసిపిస్తాయి. చివరకు తిరుప్పాణ్‌ ను క్రీ ర్రిస్తూ 
లోక సారంగముని.._ 


“ధన్యజీవీ తిరుప్పాణాళ్వార్‌ 
దై వజీవీ తిరుప్పాణాళ్వార్‌ 
ధర్మ జీవీ తిరుప్పాణాళ్యార్‌ "82 


అని కీర్రించటం కనిపిస్తుంది. ఈ విధంగా ఉత్రర రంగంలో తిరుప్పాణ్‌ 
భక్తి పపత్తులు, లోక సారంగ ముని తిరుప్పాణ్‌కు ఆలయ పవేశం కల్పించటం, 
మానవతా దృక్పథం, కావెటికి _ కావేటిరంగనికి మలినం లేదనటం మొదలై నవి 
సర్వమానవతాదృక్పథ౦తో వెల్లడించటం కనిపిస్తుంది. 


పొటలు : 


ఇంగ్లీషు నాటకాలలో కొన్ని సీనులలో కథావై శిష్ట్రంకోసం పొటలు 
(ప్రవేశ పెట్టటం కనిపిస్తుంది. మునివాహనుడు నాటకంలో పాటలు రాయటంలో 
ఒక ధర్మం, వైష్షవ గీతి మాధుర్యం ఉంది. వీటిలో వైష్టవ భక్తితత్వం, అష్ట 
విధ భక్తి వర్ణనం, కీర్తన గుణం కనిపిస్తుంది. ఇవి నాటకాన్ని, కథని ర క్రి 
కట్టించాయి. 


తిరుప్పాణ్‌ భ క్రిగీతి మాధుర్యం సంతరించుకొంది. తిరుప్పాణ్‌ పాట 
ఫాడటమే భక్రిమార్గంగా కలవాడు. అందుకోసం ఈ నాటకంలో పాటలు 
రాయటం అవసరమైంది. అంకం చివరలో, అంకం ప్రారంభంలో కొన్ని 
సందర్భాలలో, విరామసందర్భంగా పిసుగులేకుండా చేయటం, (ప్రయోగదృష్ట్యా 
ఇవి (ప్రవేశ పెట్టినట్టుగా కనిపిస్తుంది. _పథమాంకం చివరలో (తెరలో)__ 


48 మునివాహనుడు _ ఒక పరిశీలన 
“గలగల గలగల జలములు జలములు 
బుడబుడ బుడబుడ ఘటములు ఘటములు"'38 
ఈ విధంగా పాట కనిపిస్తుంది. 


ది(తీయాంకం _పారంభంలో తిరుప్పాణ్‌ ___ 


“నీవు నాకు దేవుడవని 

సీకు నేను భక్తుడనని 

సీకు తెలియు నాకు తెలియు 
లోకమునకు నేమి తెలియు?”84 


ఈ విధముగా గానం ఆత్మ ఆర్రిలో సాగుతుంది. 
రెండవ అంకం చివరలో తిరుప్పాణ్‌ ___ 


“రాయి తగిలెను రక్త మొలికెను 
ఏమి అయినది ఇంత లో?”385 


ఆని రమ్యగీతిక పాడటం కనిపిస్తుంది. తృతీయాంకం మొదట్లో 
తిరుప్పాణ్‌ _.- 


“శ్రీరంగ రంగ రంగా _ నా యన్న 
కావేటి రంగ రంగ 

కస్తూరి రంగ రంగా నా యన్న 
కావేటి రంగ రంగా! "96 


ఈ విధంగా గాన మాధుర్యంలో తన్మయత్వం చెందటం కనిపిస్తుంది. 
ఇదే అంకం చివరలో... 


మునివాహనుడు పరిశీలనం _ లక్షణ సమన్వయం 49 


“ఇది మాధవుడేలిన భూమి 
నర మానవుడంటని భూమి”? 


అని కీ రించటం కనిపిస్తుంది. వంసమాంకం ఆరంభంలో తిరుప్పాణ్‌ 


“దేవా ననుకావ దిగిరావ 
దివినుండి భువిపైకి ననుచేర దిగిరావ”88 


అని భకావేశంతో పాడుకోవటం కనిపిస్తుంది. ఈ విధంగా మునివాహనుడు 
నాటకంలో పాటలు |పదర్శనకు అనుకూలంగానే రచింపబడటం చూడవచ్చు. 
ఇది రచయిత |పయోగదృష్టిని తెలియజేస్తుంది. 


రంగ విభజన : 


ఐదు అంకాల మునివాహనుడు నాటకాన్ని మధ్యలో (పయోగదృష్ట్యా 
రంగాలుగా విభజించటం కనిపిస్తుంది. తృతీయాంకలో కావేరీ తీరం _ | పథమ 
రంగమనేది, తృతీయాంకం ద్వితీయరంగం - శ్రీరంగనాథ దేవాలయం అనేవి 
స్టలైక్యాన్ని వ్యక్తం చేళాయి. అలాగే చతుర్ధాంకంలో (పథమరంగం _ శ్రీరంగ 
నాథ దేవాలయ ముఖద్వారం (వస్తావన, చతుర్ధాంకంలో దితీయరంగం - లోక 
సారంగముని శయనమందిరం; శ్రీరంగనాథస్వామి, లోకసారంగముని, సంభా 
షణలలో దేవుడు, గుడి, భక్తి విషయాలు చాల నిశితంగా వెల్లడవుతున్నాయి. 
ఇదే నాటకంలో పధానమైన భాగంగా రచయిత పేర్కొన్నారు.39 దీనికే 
బవుమతి ప్రదానం విలువ చేకూరింది. 


పంచమాంకం, |పథమరంగంలో కావేరీతీరం విషయం, పంచమాంకం 
ద్వితీయరంగంలో శ్రీరంగనాథ దేవాలయం, లోకసారంగముని భుజాలమీద 
తిరుప్పాణ్‌ తో (వవేశించటం, తిరుప్పాణ్‌ శ్రీరంగనాథునిలో ఐక్య మొందటం 
మొదలై నవి కనిపిస్తాయి. భగవంతునిలో భక్తుడు భకితో ఐక్యమొందినందువల్ర 
ఇది మోదాంతమే అయింది. ఈ విధంగా పాశ్చాత్య నాటకాలలో కనిపించే 


MOP._4 


వ్‌ మునీవాహనుడు _ ఒక పరిశీలన 


రంగ విభజన కూడ, సాంపదాయక నాటక నిర్మాణంలో అంక నిర్మాణం 
సందర్భంలో (పయోగదృష్ట్యా (పవేశ పెట్టినందువల్ల, నాటక రచయిత నిర్మాణ 
కౌశలం వ్య క్రమవుతుంది. 


మనో వైజ్ఞానిక విషయాలు 


ఈ నాటకంలో చతుర్ధాంకంలో మనోవై జ్ఞానిక విషయాలు సామాజిక 
నేపథ్యంలో తీరుతీరులుగా వ్య క్రమవుతాయి. మతం, దైవం, గుడి, వైష్టవభ క్రి. 
ఇవి పంచములకు నిషిద్ధాలు అనే మూఢ సంపదాయాన్ని భేదిస్తూ శ్రీరంగ 
నాథుని ద్యారా వ్యక్షం చేయటం దీంట్లో కనిపిస్తుంది. ఇందులోనే కెథారిసిస్‌ 
అనే రస నిర్మాణశిల్పం కూడా కన్పిస్తుంది. హరిజనుడు దేవాలయంలో 
(పవేశించటానికి ఏలు కల్పించటం ఈ అంకంలో కనిపిస్తుంది. మానవతా 
వాదం శ్రీరంగనాథునిలోనూ, తిరుప్పాణ్‌లోనూ గోచరిస్తుంది. భ క్రి మానవ 
సమానత్వం, తన్మూలంగా సర్వమానవ సమానత్వం నాటకంలో (పతి 
పాదించడం చూడవచ్చు. అలాగే లోకసారంగముని పళ్ళా త్తప్తుడు కావటం, 
తిరుప్పాణ్‌ దేవాలయ |పవేశం మనోవె జ్ఞానిక సిద్దాంతరీతి లోనే కనిపిస్తాయి. 


నాటకం ఆదర్శం = (ప్రయోజనం 


ఈ నాటకంలో తిరుప్పాణ్‌ హరిజనుడు, పాణ్‌ కులస్థుడు కావటంవల్ల 
కథానాయకుడుగా స్వీకరించటం ఉంది. తిరుప్పాణ్‌ దేవాలయ [పవేశం ఈ 
కథలో |పధానాంశం. వెష్టవ మత సహిామ్టుత, వైష్ణవ థ క్రితత్వం, దాసాను 
దాసత్యం, హరిజనుడి వై ష్టవభ క (ప్రధానంగా దీంట్లో ఆదర్శాలుగా కని 
పిస్తాయి. హరిజనుని దేవాలయ (పవేశం, భక్తి మానవ సమానత్వం, మత 


విషయికంగా కాంతి ఏర్పడి విశ్వళాంతికి మార్గం కావటం మొదలైనవి 
(వయోజనాలుగా వ్యక్తమవుతున్నాయి. 


మునివాహనుడు పరిశీలనం _ లక్షణ సమన్యయం 51 


మోదాంతం : 


మునివాహనుడు నాటకం మోదాంతంగా ఉంది. భక్రివరం అంగిగా; 
కరుణం, ధర్మ వీరం, శాంతం మొదలై నవి అంగరసాలుగా నాటక నిర్మాణం 
ఏర్పడింది. ఇంగ్లీమ నాటకంలోని “సబ్లి మేషన్‌ తుల్యంగా చిత్తవికాసం రస 
నిర్మాణంలో కనిపిస్తుంది. తిరుప్పాణ్‌ కోరింది హరిజనుల ఆలయ (పవేశం, 
మానవ సమానత్వం కల భ కిని మాతమే. అంతకంటే అధికంగా ఫలం అనుభ 
మైంది కాబట్టి అవీష్టార్గ సిద్దివల్త నాటకం మోదాంతం అయింది. నాటకాంతంలో 


భక్తుడై న తిరుప్పాణ్‌ శ్రీరంగనాథునిలో బక్యంకావటంకూడ భ క్రి విశేష మైన 
మోదాంతమే. 


బక్యతయం : 


ఇంగ్లీషు నాటకాలలో కథ్రైక్యం, కాలె క్యం, దేశైక్యం అనేవి కనిపిస్తాయి. 
మునివాహనుడు నాటకంలో కథ్రైక్యం అయిదు అంకాలలోనూ, వివిధ రంగాల 
లోనూ కనిపిస్తుంది. 


కాలైక్యం అనేది తిరుప్పాణ్‌ భక్తుడుగా వవేశం, కావేరీ ఒడ్డున గాన 
మాధుర్యంలో మునిగిపోవటం, లోకసారంగముని రాయి విసిరి భక్తుని గాయపర 
చటం, శ్రీరంగనాథుడు మానవతా దృక్పథంతో భక్తుని రక్షించే గుణంతో, 
మూఢుని పళ్చాతాప్తుని గావించటం, తిరుప్పాణ్‌ మునివాహనుడు కావటం కాలె 
క్యాన్ని సూచిస్తుంది. 


తమిళదేశం, కావేరీతీరం, (శీరంగనాథ దేవాలయం, వైష్ణవ భకుడెన 
తిరుప్పాణ్‌ చరితం, హరిజనుని ఆలయ్యపవేళం దేతై క్యాన్ని తెలియజేస్తున్నాయి. 


ఇందులో కథ, కాలం, దేశం_ఈ మూడు [పథానమైన మోదాంత నాటక 
కథ నిర్వాహణలో ఐక్యత యంగా ఆయా సందర్భాలలో ముడిపడి ఉండటం 
కనిపిస్తుంది. నాటకం సంపదాయరితిలో సాగినా _ పాశ్చాత్య నాటక లక్షణం 
అయిన ఐక్యత యం కూడ అంతర్తినంగా ఆయా దశలలో గోచరిస్తుంది. 


5 మునివాహనుడు _ ఒక పరిశీలన 


బారి తక నాటకం 


ఇతివృత్తం వైష్ణవ మత సంబంధిగా ఉంది. తిరుప్పాణాళ్వార్‌ దుర్మతి 
నామ సంవత్సరం, కార్రీక మాసం, వృశ్చిక రాశి రోహిణీ నక్షతంతో ఉతైయూ 
రిలో పాణ్‌ కులంలో జన్మించాడు. [శ్రీరంగనాథుని భక్తుడు. హరిజనులకు నిషే 
ధింపబడిన [శీరంగనాథ ఆలయ |వవేశానికి కారకుడైన వైష్ణవ భకాగగణ్యుడు. 
పనిద్దణాళ్వారులలో ఒకడుగా (పసిద్ది పొందాడు. 


ఆళ్వారుల చరితను కె. యం. ముస్టీ, భవాన్‌ జర్నల్‌ (పచురణగా 
వెలువరించారు. అందులోని ఆళ్వారుల చరితను |పధానంగా తీసుకొని ఆచార్య 
కొ త్త సచ్చిదానంద మూర్తిగారి | పేరణతో నాటకంగా వెలువరించినట్టు రచ 
యిత పేర్కొన్నారు.40 ఇది సాంగపదాయంగా, మిగ్రమంగా, వైష్టవభ క్తి పతి 
పాదితంగా, మానవత్వ భ క్రిమూలకంగా, మోదాంతంగా, విశ్వశాంతి కారకంగా 
సంపదాయ పాళ్చాత్య నాటక లవణ సమన్వితంగా రూపొందింది. 


దృశ్య = [శవ్యాత్మకం : 

ఈ నాటకం చదువుకోటానికి, వినటానికి అనుకూలమైన |శవ్యనాటకంగా 
ఉంది. (పయూగదృష్టి కలిగి సామర్థ్యం కల నటులతో |పదర్శించటానికి అను 
వైంది. అందువల్ల దృళ్యాత్మకం కూడా అవుతుంది. ఇందులో పాటలు పద్యాలు 
| పేక్షకులను అలరింపజేస్తాయి. (1పదర్శనానుకూలమైన నాటకంగా సరళ్ళగాంథి 
కంలో రచింపబడింది. దృశ్య, శ్రవ్య నాటక రీతుల సమన్వయం ఉంది. 
(పయోగం, పఠనం రెండింటి పరీధీ సమన్వయం ఉంది. 


వర్గపోరాట లక్షణం : 


ఈ నాటకంలో నాయకుడు తీరుప్పాణ్‌, (పతినాయకుడు లోక సారంగ 
ముని. తిరుప్పాణ్‌ సౌమ్యుడు. వైష్ణవ భకాగగణ్యుడు. లోకసారంగముని 
దుష్టుడు కాడు. కాని, ఆతని విశ్వాసం వేరు. తిరుప్పాణ్‌ ఆకాంక్ష వేరు. ఈ నాట 
కంలో ద్వివిధ ధర్మ సంఘర్షణం ఉంది. విశ్వాస సంఘర్షణం ఉంది. పరిష్కారం 


(పవచించింది శ్రీ ఫీ రంగనాథుడు హరిజనుల దేవాలయ (ప్రవేశం అనేది ఆనంద 
దాయకంగా ముగుస్తుంది. 


మునివాహనుడు పరిశీలనం _ లక్షణ సమన్వయం 53 


ఈ విధంగా పాళ్ళ్చాత్య నాటకాల్లో కనిపించే కొన్ని లక్షణాలు ముని 
వాహనుడు నాటకంలో ఆయా సందర్భాలలో ఈ కోణాలలో పరిశీలిస్తే వ్యక్త 
మవుతాయి. ఇవి రచయితలలో ఉండే విశాలదృక్పథాన్ని వ్య క్రం చేస్తాయి. 


భాష . ఛందో వై విధ్యాలు 

భాష: 

మునివాహనుడు నాటకంలో వ్యావ హారికానికి దగ్గరగా ఉన్న (గాంథిక 
భాషా లక్షణం ఉంది. ఇది పూర్తిగా సలతణ [గాంథిక భాష. అయితే, ఈ 
గాంథిక భాష వ్యావహారికానికి చేరువగా ఉండేటట్టు రచన చేయాలనే రచయిత 
దృష్టి వ్య క్రమవుతుంది. ఉదాహరణకు వేదవేద్యుడు దేవదత్తునితో “తిరుప్పాణ్‌ 
భక్తి పారవశ్యము పరమోత్క్మృష్టము, సర్వశేష్టము'' అని పేర్కొన్నాడు 
(నాటకం పుట: 7). పంచమాంకం ద్వితీయరంగంలో దేవదత్తుడు “ఎన్నో 
తరాలుగా దేవుని సందర్శింపలేని జాత్యావేదన ఏకీకృతరూప మితడు. తిరుప్పాణ్‌ 
ఒక వ్యక్తి కాడు, వ్యవస్థ (నాటకం పుట: 69) అని పేర్కొన్నాడు. 


ఈ నాటకంలో నాటక కర్త ఇచ్చే సూచనలు పూర్తి వ్యావహారికంలో 
ఉంటాయి. ఉదాహరణకు. పవేశించి, తెరవైపు చూసి (పుట: ర్స రాయి ఇచ్చాడు; 
రాయి విసిరాడు (పుట: 23) పక్కకు లాగాడు (పుట: 28) శ్రీరంగనాథుడి 
నుదుట రక్ర పవాహం (పుటః ర5ర్స్‌ లోకసారంగముని భుజాలమీది తిరు 
ప్పాణ్‌తో (పవేశించాడు (పుట: 67) తిరుప్పాణ్‌ కనిపించడం లేదు (పుటః 72) 
అనేవి కొన్ని కనిపిస్తాయి. వీటిని |బాకెటులలో ఉండే మాటలుగా నాటకంలో 
గమనించవచ్చు. 


పాాతలు చార్మితక నేపథ్యం నుంచి ఆవిర్భవించాయి కొబట్టి ఆ పాత్రల 
భాష [గాంథికంగా ఉంది. ఈ [గాంథికం అనుకొనేంతగా వ్యావహారిక భాషకు 
దగ్గరగా ఉంది. ఉదాహరణకు (ప్రథమాంకంలో వేదవేద్యుడు “దేవదతా! తిరు 
ప్పాణ్‌ కంఠ మాధుర్యం నీకు [శవణగత మైనదా లేదా?” అని పేర్కోవటం 
కలదు. (నాటకం. పుట:6). దేవదత్తుడు “పరమార్ధము కనుగొంటిని. (సష్ట 
త త్త్యము తెరినికొంటిని. స్థితి నిశ్చృలత కంటిని" అని పేర్కోవటం చూడ 


ర్‌డ్త మునివాహనుడు _ 8క పరిశీలన 


వచ్చును (నాటకం, పుటః 17. అలాగే చతుర్దాంకంలో లోకసారంగముని 
“పవిత మందిరమునకు మలినమంటి తీరును” (నాటకం. పుటః 49) అని 
పేర్కోవటం, శ్రీరంగనాథుడు “మానవునకు మాధవునకు మధ్య మలినము లేదు” 
(నాటకం. పుట:49) అసి వెల్లడించటం పేర్కోవచ్చు. చిన్నయసూరి వ్యాకర 
ణానికి అనుకూలమైన రీతిలోనే రచనారీతి కనబడుతుంది. ఇది నీతిచం దికలోని 
వచన రచనా రీతిని దాటినట్లుగా ఉంది. సరళ [గాంథికంలో రచించటం వల్ల 
వ్యావహారిక రీతికి దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా పాఠకులను 
దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా తీర్చిదిద్దటం రచయిత భాషానై పుణ్యానికి 
తార్కాణం పేర్కోవచ్చు. 
ఛందస్సు : 

శీరంగనాథుని దివ్య సౌందర్యము నఖశిఖ పర్యంతము రమణీయ 
ముగా తిరుప్పాణ్‌ కీర్త్రించటము చూడవచ్చు.”41 తమిళంలో పది పాశురాలు 
రచించినట్టుగా “మునివాహన భోగము" అనే [(గంథాన్ని వెలయించినట్లుగా 
పేర్కోబడింది.4 ఈ నాటకంలో పాటలు రాయటంలో సంకీ ర్రనం, వైష్టవ 
భ క్రిత్వం, అష్ట విధ భ కితత్వంతో పాటు వైష్టవ గీతి మాధుర్యం కనిపిస్తుంది. 
పాటలకు దగ్గరగా ఉండే పద్యాలు, పాటలలాంటి పద్యాలు |పధానాంశాలుగా 
కనిపిస్తాయి. 


ముత్యాల సరములాంటి పాటలు చాలా సందర్భాలలో మ్మాతాగణ 
బద్ధంగా ఉండటం రచయితకు మహాకవి గురజాడ మీద ఉండే అభిమానాన్ని 
చాటి చెబుతుంది, పాట అనేది ఈ నాటకంలో |పధాన లక్షణంగా ఉంది. ఇది 
సంప్రదాయంలోని కీర్తన అనేదానికి దగ్గరగా ఉంది. “తెలుగు ముత్యముల కోవ 
వలె ముద్దిన లిపి గల భాష. తెలుగు పలుకు ముత్యము వంటిది. ముత్యము 
రూపమున చిన్నది, తేటదనము గలది. అట్టే చిన్న చిన్న తేటమాటల కూర్పు 
గురజాడ కవిత్వము. తాను తెలుగు పలుకుబడికి (పాధాన్యమిచ్చి తెలుగు దేశి 
ఛందస్సులో కవిత్వము [(వాయుచున్నాడు. కావున మిశ్ర గతిలో నడచు ఛంద 
స్సునకు తన అభిరుచి కనుగుణముగా “ముత్యాల సరాలు" అని పేరు పెట్టుకొని 


యుండును"48 అని ముత్యాల సరాల లక్షణాన్ని డా. సీ, నారాయణరెడిగారు 
లక (6 
సేర్కొన్నారు, 


మునివాహనుడు పరిశీలనం _ లక్షణ సమన్వయం 55 


ముత్యాల సరాలలో నాలుగు పాదాలు ఉంటాయి. మొదటి పాదాలలో 
మూడు _ నాలుగు, మూడు _,_ నాలుగు = వదునాలుగు మాతలు ఉంటాయి. 
నాలుగో పాదములో ఏడు మొదలు పదునాలుగు వరకు ఉంటాయి. గురజాడ 
ముత్యాల సరాలలో ఈ నియమం కనిపిస్తుంది.44 గురజాడ ముత్యాల సరాల 
గేయాల అనుసరణం ఈ నాటకంలో అక్కడక్కడ కనిపిస్తుంది. 


ఉదా : “నీవు నాకు దేవుడవని 
నీకు నేను భ క్రుడనని 
నీకు తెలియు నాకు తెలియు 
లోకమునకు నేమి తెలియు?”45్‌ 


(పతి పాదంలో పన్నెండు మాతలు ఉండేదానికి ఉదాహరణగా ఉంది. 
ముత్యాలసరం లక్షణం మీద (పయోగంగా ఉన్న పాట గమనింపవచ్చు. 


“చూచితివా కావేటిరంగా! 
మొర వింటివా (శ్రీరంగ రంగా! 
భువి కదలను దివి కదలెను 
దిగంతా లెల్లను కదలెను,’'46 


అలాగే పాదమధ్యంలో అధిక మాతలుండేదానికి ఉదాహరణగా. 


“రాయి తగిలెను రక మొలికెను 
ఏమి అయినది ఇంతలో 

నాకేమి అయినది ఇంతలో 
రంగనికేమి అయినది ఇంతలో 
సూర్య చందులె ఉదయ మొందక 
నిదహోవుచు నుండిరా1"47 


అనే దానిని పేర్కొ నవచ్చును. ఈ విధంగానే ముత్యాలసరంతో మార్చు గమ 
నించవచ్చు. 


56 మునివాహనుడు . ఒక పరిశీలన 


“ఇది మాధవుడేలిన భూమి 
నర మానవుడంటని భూమి .''48 


ముత్యాలసరం పాటగా మార్చడంతో పొందిన మార్పును గమనింపవచ్చు. 


“సర్య సంగ త్యాగివా 
సర్వ భోగ యోగివా 
దేవ నను బోవ ఇటురావా?”ఉ9 


ముక్యాలసరం స్థాయిని దాటిన పాటనుకూడా దర్శింపవచ్చు: 
“శీర ంగనాథా శ్రీరంగ ధామా 
నన్నుగన్న తండి నా కన్న తండి*50 
“ఎన్నినాళ్ళ కెన్నినాళ్ళ కెన్ని నాళ్ళకీ 
కన్నులున్న దానియేలు కలసి వచ్చెరా”ల్‌1 


“దేవా నన్నుకావ దిగిరావ 
దివినుండి భువిపైకి ననుచేర దిగిరావ*'58 


“ఇది నీ వినోదమా _ దేవా 
ఇది నీ విలాసమా?”)58 


ఈ విధంగా మునివాహనుడు నాటకంలో ముత్యాలసరాల రీతిలో పాటలు 
సంకీర్తన రూపంలో కనిపిస్తాయి. ఇవి వైష్ణవగీతి మాధుర్యాన్ని, భ క్రితత్వాన్ని 
పాఠకులకు తెలియజేస్తున్నాయి. 


వివిధ ఛందోరీతులు : 


మునివాహనుడు నాటకంలో తేటగితులు, ఆటవెలదులు, సీసపద్యాలు, 

కందపద్యాలు కనిపిస్తాయి. పాటకు దగ్గరగా ఉండే పద్యం నడక కనిపిస్తుంది. 

ఎక్కడో తప్ప రచయిత వృత్తాల జోలికి పోలేదు. దీంటో భ కిభావం, వెషవ 
ధా కా బాబ్లి 


మునివాహనుడు పరిశీలనం _ లక్షణ సమన్వయం 57 


భక్తిత్వం కనిపిస్తూ ఉంటుంది. పద్యరచనలో సం పదాయాన్ని అతి కమించటం 
రచయిత బుద్ధిపూర్వకంగా చేసినట్టుగా గుర్తించవచ్చు. చతుర్గాంకం ద్వితీయ 
రంగంలో కోకసారంగముని (శీరంగనాథునితో చెప్పే సందర్భంలో. 


“ఎంతమాట తండి! ఎంతమాట రమేశ! 
కన్నులార నిన్ను గావించుచుంటి 

నిన్ను చూచి తండి! మిన్ను చూచితి తండి 
నిన్ను గంటి స్యర్గ మెన్నగంటి 

నాదు జన్మము ధన్యమ్ము! నాదు అతుకు 
నిండు చం|దోద యమ్ము 

నాదు జీవమ్ము పుణ్యమ్ము నాదు తనువు 
పూచు నందనోద్యానమ్ము 

నాదు ప్రాణ మానందమ్ము, నాదు రుధిర 
మురుకు గంగా తరంగమ్ము 

నాదు |పాణమ్ము తేజమ్ము, నాదు గుండె 
విరియ పారిజాత సుమమ్ము. "54 


ఇక్కడ పాటకు దగ్గర గా ఉండే పద్యరచన, పాటలాంటి వద్యం 
(పధానాంశ మైనందువల్ల సం పదాయాన్ని ఆత్మిక మించటం గమనించవచ్చును, 
ఠః పద్యరచ నలో ఛందస్సు విషయంలో తీసుకొన్న "స్వేచ్చను గు ర్రింపవచ్చు. 


సంభాషణాగమనం : 

సంభాషణ వచన కవిత్వంగా మారిన సందర్భాలు అనేకం ఉన్నాయి. 
భ కి కారణంగానే ఇవి ఇలా ఏర్పడ్డాయి. రెండు ప్లాతలు' మాట్లాడితే సంభాషణ 
అవుతుంది. ఒకే పాత మాట్లాడితే స్వగతమవుతుంది. ఈ నాటకంలో స్వగతాలు 
లేవు. తిరుప్పాణ్‌ మాటలు స్వగతాలుగా పాఠకులకు అనిపించినా; అవి 
శ్రీరంగనాథునితో తిరుప్పాణ్‌ తెలుపుతున్నవని గుర్తించాలి. రెండుకంటే 
ఎక్కువ ప్యాతలు ఒకే సన్నివేశంలో చేసే సంభాషణ మరింత: పటిష్టంగా 
బిగువుగా ఉంది. అందువల్లే ఈ నాటకంలోని సంభాషణలలో కొంత కొ త్రదనం 
చూడవచ్చు. 


ర్‌5 మునివాహనుడు . ఒక పరిశీలన 
సంభాషణా నై పుణ్యానికి ఉదాహరణ : 


“శ్రీరంగ : మునీ! విను _ నాకు మలినమంటదు. 

లోక : కావచ్చు! 

శ్రీరంగ : మరి? 

లోక : పవ్నిత మందిరమునకు మలినమంటితీరును. 

శ్రీరంగ : మానవునకు మాధవునకు మధ్య మలినము లేదు, 

లోక : కాని, పంచమునకు పవితాలయమునకు మధ్య మాలిన్యమున్నది. 
శ్రీరంగ : దేవుని కంటని మైల దేవాలయమున కంటదు!”'55 


ఈ విధంగా సంభాషణ పలకటం కంటె, నటించటం అనే అంశం 
[ప్రధానంగా కనిపిస్తుంది. నటించే గుణంకల సంభాషణలు ఈ నాటకంలో 
సాధించిన మేలి గుణాలుగా కనిపిస్తాయి. 


ఈ నాటకంలో కావేరీ నదీ వర్ణన మొదలై నవి స్వభావసిద్ధంగా ఉన్నాయి. 
బుతువర్ణన, శ్రీరంగ మేత వర్ణన, దేవాలయ వర్ణన మొదలై నవి సహజసిద్ధం 
గానే కనిపిస్తాయి. 


నాటక కథ 


మునివాహనుడు = కథా(పాధాన్యం: 
ఆళ్వారుల వైష్టన భ క్రి సషవదాయం : ““అళ్వారు” అనగా “లోతుకు 
పోయినవాడు, లోతునెరిగిన వాడు” అని భావం. భగవద్భక్తి ఫలితమున 


బడసిన పరమానందసము[దము యొక్క లోతునెరింగినవాడు “ఆళ్వారు” అని 
వివరింపబడింది. 


పీరు ఎలాంటి వారో తెలుపుతూ ' ఆళ్వారులు భక్తి పరవశమున నుండి, 
భగవంతుని అనంత దివ్యమంగళ వ్మిగహమును వారి మనో న్మేతములతో తిల 
కించుచూ, తన్మ యభావమున సంశ్లేష భావమున భగవంతునితో నేరుగా సంభా 
షించుచు, భగవంతుని బిగ్గరగా, గంభీరముగా, సంస్కృత శ్లోకములతో, తమిళ 


మునివాహనుడు పరిశీలనం _ లక్షణ సమన్వయం 59 


పాశురములతో, దివ్య కీర్తనలతో, సంకీర్తనమును గావించుచూ, ఆనంద సాగర 
మున మునిగి తేలుచుండిన దివ్య ఆనంద తేజోమయులు. అనంత మైనట్టియు, 
అనిర్వచనీ య మైనట్టియు ఆ దివ్య ఆనందమును పొంది అనుభవించినవారు 
ఆళ్వారులు” అని విశదీకరింపబడింది. 56 


వీరి భ కిని గురించి “భ క్తి మార్గమున బడయనగు ఆనందము యిక యే 
యితర మార్గమునను లేదను భావము వారిది. సర్వంతర్యామి యగు వైష్ణవ 
శక్తికి పపత్తులైన మానవాళియందు కాంత, సహన, సౌవోర్ష, సహకార 
భావములు నెలకొని వృద్దియగును''్‌? అని పేరో బడింది. 


వీరి జీవిత విశేషాలు తెలుపుతూ “ఆళ్యారుల జీవితము నుండి (గహింప 
దగిన విషయమేమనగా- వర్ష, జాతి, భాషాభేదములకు మానవుడు అతీతుడై, 
కల్యాణ గుణ (పపూర్తుడె మెలగి, ఆనందమున నుండవలయునని. ఇందు వృత్తికి 
(పాధాన్యత లేదు. యజ్ఞయాగాదులకు, ఆచారములకు, కట్టు బొట్టు జుట్టులకు 
పాధాన్యత లేదు లోక కల్యాణార్థము స్వార్థ రహిత జీవితమును గడుపుచూ 
అనిర్వచనమును, అవాజ్మానస గోచరమును ఐన వైష్ణవ శ క్రి గుణ గానము చేసి 
(పపత్తుడై ఆనందమున నోలలాడుటయే మానవుని ధ్యేయముగా నుండవలయును. 
ఈర్ష్య అసూయలు యెరుగనివారు ఆళ్వారులు”58 అని చెప్పబడింది. 


నాటక కథ (పాధాన్యం : 


సాధారణంగా నాటకాలలో కథ |పఖ్యాతం, ఉత్పాద్యం, మి శమం అనే 
మూడు రకాలలో ఏదో ఒక విభాగానికి చెంది ఉంటుంది. నాటకంలో కథ మూల 
వస్తువు. దీనినిబట్టి బంగారాన్ని శిల్సి ఆందమైన ఆభరణంగా రూపొందించి 
నట్టు, రచయిత నాటకాన్ని సృష్టిస్తాడు. 


(పస్తుతం నాటకంలోని కథ వైష్ణవ మత సాహిత్యంలో సు వసిద్దమైంది. 
పన్ని ద్ధజాళ్వారులలో ఒకడు వంచముడు, అతను ఈ, నాటకమందలి కథా నాయ 
కుడు “తిరుప్పాణ్‌ ఆళ్వారు." ఇతివృత్తం అతని జీవిత గాథకు సంబందించింది. 
“జన్మ వల్ల కాదు, కర్మ వల్లి పవ్మితతాపవ్శితతలు (ప్రవ ర్రిల్దుట "59 అనే 


60 మునివాహనుడు - ఒక పరిశీలన 


స్యూతాన్ని పతిపాదిస్తూ, దావిడ [ప్రబంధాలలో సిద్ధం కావటంవల్ల ఈ 
నాటకంలోని ఇతివృత్తం పఖ్యాతమైంది. 


రచనారీతి _ అంక |పాధాన్యం : 

నాటకంలోని కథావస్తువు చర్మితకు సంబంధించింది. దీనిని [గహించి 
కొన్ని కల్పనలతో అస్పృశ్యతా జాడ్యాన్ని అంతరింపచేయటానికి, హెచ్చుతగ్గులు 
లేని సమాజ సృష్టి చేయటానికి నాటక రచయిత దీనిని కాలానుగుణంగా 
రచించారు. 


దీంట్లో ఐదంకాలు ఉన్నాయి. ఒక్కొక్క అంకంలో ఒక దినంలో 
జరిగిన వృత్తాంతం చెప్పబడింది. (పతి అంకంలో నాయకుడు కనిపిస్తాడు. 
అంకాలను రంగాలుగా విభజించటం గోచరిస్తుంది. ఇది పాశ్చాత్య నాటక 
సం పదాయం. నాటకంలో మూడు, నాలుగు, ఐదు అంకాలు వరుసగా రెండు 
రంగాలుగా విభజించడం కనిపిస్తుంది, 


నాటక [ప్రారంభం నాందీ పద్యంతో మొదలవుతుంది. [పస్తావన సూత 
ధారుడు చెప్పినట్టుగా, [పథమాంకం తిరుప్పాణ్‌ పాటతో మొదలపుతుంది. 
[పవేశక విష్కంభకాల | వయోజనం వేదవేద్యుడు, దేవదత్తుడు పాతల ద్వారా 
చేకూర్చటం జరిగింది, చివరగా భర తవాక్టంతో నాటకం ముగుస్తుంది. “ర్మ 
తిరుప్పాణ్‌ (ప్రకాశమే యిలకు మిగుల....”60 ఆనేది లోక సారంగముని దీవెన, 


రచయిత కథను మలచిన తీరు : 

వైషవ సాహిత్యంలో ేసిద్దులైన పన్ని ద్దణా క్యారులలో తిరుప్పాణ్‌ 
ఆళ్వారు ఒకడు. ఇతడు వంచమ కులజుడు. "పాణ్‌ కులస్థులు సంగీతవే త్తలు, 
(ప్రియులు; వాద్య సంచాలకులు, పయో క్తలు, |పధానంగా వీజావాదన నిప్పణులు. 
మొదట్లో వీళ్ళు రాజాస్టానాల్మాశయించుకొని జీవించారు, గౌరవాలు, గౌరవ 
భృతులు పొందారు"! అని పేర్కో-బడింది. తిరుప్పాణ్‌ పాటలను చక్కగా 
పాడుతాడు. శ్రీరంగనాథుని గూర్చి సంకీర్తన మొనర్చి దర్శించి తరించాలనెడి 
కోరిక కలవాడు. పై విషయాలను దృష్టిలో పెట్టుకొని తిరుప్పాణ్‌ జీవితంలో 
ఆతి ముఖ్యమైన సన్ని వేశాలను (గ్రహించి అంకాలుగా విభజించటం కనిపిస్తుంది. 


మునివావానుడు పరిశీలనం _ లక్షణ సమన్వయం éi 


తిరుప్పాణ్‌ విషయాన్ని బలీయమొనర్చటంకోసం నాలుగు పాత్రలను 
మ్మాతమే స్వీకరించడం చూడవచ్చు. వీటిలో తిరుప్పాణ్‌ పంచమ కులజుడు. 
ఆలయ పవేశాన్ని కోరువాడు. వేదవేద్యుడు ఆతని కోరికను సమర్శిస్తాడు. 
లోక సారంగముని దేవాలయ అర్చకుడు. పంచములకు ఆలయ పవేశాన్ని 
గర్భించే వ్యక్తి. ఇతనికి అనుకూలంగా దేవదత్తుని పా[త (పవ ర్తిస్తుంది. దీనికి 
mans శ్రీరంగనాథుడు తిరుప్పాణ్‌ కు అనుకూలంగా వాదన చేసి, లోక సారంగ 
మునిచే జాననిపించి, కథను పరిసమాప్తి చేయడం కనిపిస్తుంది. 


ఈ విధంగా పరిమితమైన ప్మాతలతో, మహోన్నతాలైన ఆశయాలను 
నాటకం ద్వారా సిద్దింపజేసీ, హరిజనోద్దరణ, సమసమాజ స్థాపన, సర్వ మానవ 
సోదర భావాలను సాధించారు. 


నాటకీయత = పాత శిల్పం 


“ముని వాహనుడు* నాటకంలో రచయిత చాలా నేర్పుతో పాలను 
(ప్రవేశ పెట్టటం ఉంది. కథలో [పథానంగా కనిపించే విషయం తిరుప్పాణ్‌ 
జీవిత వృత్తాంతం. తిరుప్పాణ్‌ అస్పృశ్యుడు. ఆలయ్యపవేశం లేదు. సమాజంలో 
వీటిని సాధించటం రచయిత |వధాన ఆశయంగా కనిపిస్తుంది. ఈ ఆశయాన్ని 
సాధించటానికి తగిన ప్మాతలను నాటకంలో దేవేశ సెట్టటం చూడవచ్చును. 


తిరుప్పాణ్‌ పాత అభ్యుదయ భావాలు కలదిగా మనం చూడవచ్చు 
లోకసారంగముని పాత సంపదాయానికి ఆచారాలకు (పతీకగా కనబడుతుంది. 
వేదవేద్యుడు తిరుప్పాణ్‌ను సమర్ధిస్తే, దేవదత్తుడు లోకసారంగముని వాదనను 
సమర్థిస్తాడు. వీరిరువురి మధ్య సయోధ్య సాధించటానికి శ్రీరంగనాథుడు భగ 
వంతుడే అయినా, చై తన్యమూ ర్రిగా దర్శనమిస్తాడు. 


ఈ నాటకంలో, ముఖ్యంగా చతుర్దాంకంలో గుడి, దేవుడు, సమాజం 
విషయ మై జరిగిన చర్చ మహోన్నతంగా ఉంది. లోకసారంగముని “రంగ 


6b మునివాహనుడు - ఒక పరిశీలన 


నాథా! నీవు పంచములకు |పత్యక్షము కారాదు"$® అని సమాజంలో అస్పృళ్యు 
నికి ఆలయ |పవేశం ఉండకూడ దంటాడు, లోక సారంగముని దృష్టిలో గుడి 
(పాముఖ్యం “ఆలయమనగా మేమే! నీ వున్నది మా కొరకు, మా కొరకు కాని 
పకున సీవిక్కడ ఉండవు. అందువల్ల మాభకి సీకు బందిఖానా. నిన్ని క్కడ 
నుండి కదలనీము. బైటికి పోనీము. ఇతరులను లోనికి రానీము. ఆది 
మా యిష్టము. స్స్‌ యిష్టమున కిక్కడ చోటులేదు. కాని, సీ యిష్టము మా అధీ 
ష్టాంతరముగా ఉండవలసినదే! మేము వినా నీకు (పత్యేక అ స్తిత్వము ఇక్కడ 
లేదు. ఇది మా హృది. ఇది నీ ఖైదు. ఇది దేవాలయము. మలినము కారాదు. 
నీ కోరిక మా కోరిక భేదించినచో తీరునది మా కోరికే _ తీర్చునది మేము కాబట్టి 
స్ట్‌ కోర్కె కూడ తీర్పగలము. ఎప్పుడనగా, అది మాకభిమత మయినప్పుడు! 
ఇది సీవన్నది మాకిష్టము కాదు. కనుక తీరదు. ఏమైనను కానిమ్ము1"69 అని 
మౌఢ్యంతో పలకటం చూడవచ్చును. ఇలాగ వివిధ కోణాలనుండి దర్శించి 
నపుడు నాటకంలోని ఆయా పాతలను కథానుగుణంగా వ ర్హింపజేసి, పాతల 
(పయోజనం సిద్దింపచేయటంలో, రచయిత కృతకృత్యులు అయినారని అని 


పిసుంది. 


పాటలు = పద్యాలు : 


సం|వదాయ నాటకాలలో పద్యాలు ఉండటం సహజం. ఈ నాటకం 
సం పదాయానికి సంబంధించింది కాబట్టి ఇందులో పద్యాలు ఉన్నాయి. పాటలు 
ఉండటం ఆంగ్లనాటక సం పదాయం. ఆంగ్ల నాటకాలలో బృందగానాలు 
ఉంటాయి. నాటక ఇతివృత్తాన్ని, పాతని దృషిలో పెటుకొని పాటలను నాట 
చలీ ట్‌ అ 
కంలో (పవేశ పెట్టినట్లు అనిపీసుంది. 
ట అ ఆ 


ఈ విధంగా “మునివాహనుడు'లో (పాచ్య ఎ పాశ్చాత్య నాటక లక్షణాల 
సమన్వయం నూతనంగా ఉంది. కథాచి తణంలో నవ్యత్యం గోచరిస్తుంది. 


సునీవాహనుడు పరిశీలనం _ లక్షణ సమన్యయం 63 


పాదనూచికలు 
1. ఆళ్వారుల దివ్యవై భవం పుట : 3 
తిరువాయిపొటి రాఘవయ్య 
2. నాటకం పుట 
3. పదే పుట 
4. పైదే పుట : 21 
క్‌, ఆళ్యారుల దివ్యవై భవం పుట :6 
తిరువాయిపాటి రాఘవయ్య 
6. మునివాహనుడు నాటకం పుట ; 7 
7. "పెదే పుట : 12 
ర. పెదే పుట : 7 
9. పెదే పుట 
0. పెదే పుట 
1. పెదే పుట 
2. “పెదే పుట : 68 
13. కోలాచలం శ్రీనివాసరావు 
_ నాటక సమాలోచనం పుట : 207 
డా. ఎస్‌, గంగప్ప 
14. మునివాహనుడు నాటకం పుట : 12 
15. 'పెదే పుట : 13 
16. పెదే పుట : 21 
17. పెదే పుట :21 
18. పెదే పుట :23 
19. పెదే పుట : 62 
20. పైదే పుట : 77 
1. ఆంధ |పతాపర్ముద యశోభూషణము పుట : 193 


ర 


22, 


23. 
24, 


25. 


27. 
28. 
29. 
30. 


31. 


32. 


33. 


35. 


36. 


37. 
తెరి. 
39. 
40. 
41. 
42. 
43. 


44, 
45. 
46. 
47. 


“పదే 
ర 


మునివాహనుడు నాటకం 


లు ab 


హీత్యకశిల్పసమీక్ష 


iJ Yi fel fey 
యీ 


ము 


మునివాహనుడు నాటకం 


మ ps Ob 


ey ty tJ tg (fel Mol 
OL Oth Ol ol 


ర 
ళం 
ర్ట 
న్నే 
ర్‌ 
E 
చ 
షే 
తూ 


రచయితతో ముఖాముఖీ 
ఆళ్వారులు _ దివ్య పబంధములు 
పెదే 

ఆధునిక ఆంధ క విత్వము _ 
సంప్రదాయములు. వయోగములు 
పెదే 

మునివాహనుడు నాటకం 

'పెదే 

దే 


re 


మునివాహనుడు _ ఒక వరిశీలన 


పుట : 194 


తొ 


పుట ; 5 
ర్‌ 


ర్‌ 
టొ 


: 79 
: 76 
: 219 
: 219 
: 138 
వ త్తం 
: 43 
:73 
పుట : 16 


ESSE EEE EE 
త 8౯ 69 8౯9 8 ౯ 69 €౯ 


గి 


: 28 
:30 
:38 
: 60 


ఠతోత్రి తత ట్లి 
886 6 ౮6 


PAS 
ఠా 


ః 95 
: 96 


తో 
& 


: 212 

: 212 
17 

: 24 
పుటలు : 28,29 


ఈ ఈతి తి ఈ 
త ge 59 & 


మునీవాహనుడు పరిశీలనం _ లక్షణ నమన్వయం 


48. 
43. 
50. 
51. 
52. 
53. 
5డీ, 
ర్‌ర్‌ః 
56. 
57. 
58, 
59. 
60. 
61. 
62. 
63. 


పెదే పుట : 38 

పెదే పుటలు : 40,41 
పెదే పుట : 43 

పెదే పుట : 4ర్‌ 

పెదే పుట : 60 
మునివాహనుడు నాటకం పుట : 65 

పెదే పుట ; 46 

పెదే పుట : 49 
ఆళ్వారుల దివ్యవై భవము పుట 

పెదే పుట 

సెదే పుటలు : 6,7 
మునివాహనుడు నాటకం పుట : 55 

పెదే పుట : 76 

పెదే పుట : 77 

పెదే పుట : 47 

పెదే పుటలు : 52, 53 


MOP.5 


5. వునివాహనుడు-వుత 
పాత రసదృష్టి 


మత (ప్రస్థానం 


భారతీయ సాహిత్యాలలో ధర్మం, సీత్రి, త త్యం, మతం మొదలై న 
విషయాలు చోటు చేసుకొన్నాయి. అనేక నాటకాలలో పౌరాణిక, పారమార్ధిక, 
చార్మితక అంళాలుండే వాటిలో త త్యం, మతం అనేవి కొంత కనిపిస్తాయి. 
[తిమకా చార్యులు బోధించిన మతాల రీళులు, జైన, బౌద్ద మతదర్శనాల రీతులు, 
షడ్డర్శనాల విధానాలు, ఇస్లాం మత బోధనలు మొదలైనవి శీరుతీరులుగా 
కనిపిస్తాయి. 


మునివాహనుడు నాటకంలో వైష్ణవ మత దర్శనం కనిపిస్తుంది. ఇతి 
వృత్తంలో శ్రీరంగం, కావేరీతీరం, శ్రీరంగనాథుడు, దేవదత్తుడు, వేదవేద్యుడు, 
లోకసారంగముని, తిరుప్పాణ్‌ ఆళ్వార్‌ మొదలై నవారు వారివారి మతం తీరుల్లో 
గోచరిస్తారు. ఈ నాటకంలో శ్రీవైష్ణవ సంపదాయరితి కనిపిస్తుంది. శ్రీరామా 
నుజులు “విష్టోపర మం పదం" అని శ్రీమహావిష్ణువుని భగవంతునిగా, సాకారు 
డైన గుణసహితునిగా పేర్కొన్నారు. 


భగవంతునిలో కనిపించే స్వరూపగత వ్మిగహగుణాలని తెలిపారు. భక్తు 
లను పీడించే, మదాన్ని అణచివేసే గుణాలు; భక్తులను ఆకర్షించే గుణాలు అని 
రెండువిధాలుగా పేర్కొన్నారు. భగవంతునిలో ఉండే తొమ్మిది గుణాలు, 
ఆయన దివ్యమంగళ వ్మిగహ స్వరూపంలో ఉండే ఆరు గుణాలు పేర్కొన్నారు. 
రామానుజులు జీవ స్వరూపాన్ని, భి స్యరూపాన్ని, భక్తుని లశణాల్ని, నవవిధ 
భక్తుల్ని, జప విశేషాల్ని పేర్కొన్నారు. భక్తి, పత్తి, శరణాగతి వెష్టవంలో 
అంగీకరించిన మోశ్షమార్లాలుగా ఉన్నాయి. 


మునివాహనుడు _ మత పాత రసదృష్టీ 67 


మునివాహనుడు నాటకంలో తిరుప్పాణ్‌ జీవితమే ఒక దీర్చ శరణా 
గతిగా కనిపిస్తుంది. నిత్యం శ్రీరంగనాథుని గానం చేయటం, తనివితీర 
ఆనందించటం కనిపిస్తుంది. ఆళ్వారుల నాటినుండి వెలసిన విశిష్టాద్వైత మత 
(గంథాలు ఈ శరణాగతి తత్త్వ విషయాన్ని పరిపరివిధాల (పతిపాడిస్తున్నాయి. 


పంచమకులంలో పుట్టిన ఇతనికి హరి సంకీర్తనం, గానమాధుర్యం 
చిన్నప్పటినుండి అలవడ్డాయి. అయినా, లోకసారంగముని మతమౌఢ్యం వల్ల, 
ఆనాటి అర్చకుల మత దురహంకారం వల్ల కొంతకాలం తిరుప్పాణ్‌ కు శ్రీరంగ 
నాథుని ఆలయ (పవేశం, దివ్యమంగళ విగహ సందర్శనభాగ్యం లభించ లేదు. 


మునివాహనుడు నాటకంలో మత వస్థానం అనేది సామాజిక నేపథ్యంలో 
చ్మితించబడింది. అచంచల మైన భి (పపత్తులు, హరినామ సంకీ ర్తనాన్ని గానం 
చేసే తిరుప్పాణ్‌కు, మతానికి నిలయమైన ఆలయ) పవేశం లేకపోతే “దేశ 
భవితవ్య మేరీతి తేజరిల్లు?” అని తపశ్శక్తి, భవ్యగాన దీప్తి, దీక్ష కలిగి ఉన్న 
వ్యక్తిని పంచమ కులజుడు అనే పేరుతో భంగపరచరాదు. ఈ మానవతా 
(పబోధాన్ని మతంతో కలిపి చెప్పటం కనిపిస్తుంది. మంచి భావాలు కలుషిత 
మౌతుం టే, ధర్మ నియమాలు దూషితాలౌతుం టే దేవుడే మైల ఆయిన తరువాత, 
స్వర్గ సుఖాలనేవి నరక సదృశాలౌతాయని వ్యక్తం చేయబడింది. ఆర్య సంప 
దాయాలలో వైదిక కాలం నుండి చాతుర్వర్ణ వ్యవస్థ సంఘంలో నెలకొల్చ్పబడి, 
బలహీనుల పాలిట అభిశావం అయ్యింది. నాలుగు వర్ణాల వారికి పరస్పరం 
గౌర వించుకొనేటట్లు సంఘంలో స్థానం ws అనేక సందర్భాలలో కనిపి 
స్తుంది. ఈ నాటకంలో లోక సారంగ ముని పంచముని పాదధూళితో పవిత 
దేవాలయము మైలపడరాదు. పోనీను”6 అనే మాటలలో మత మౌఢ్యం a 
కనిపిస్తుంది. లోకసారంగముని ధర్మమడుగంటిపోయిందని, అధర్మానిదే 
పైచేయి అయ్యిందని, ఇలాగుంచే “ఇంక భవితవ్య మీ రీతి నెన్నుకొ నునో”? 
అని వాపోవటం మత చాదస్తానికి తార్కాణంగా కనిపిస్తుంది. 


తిరుప్పాణ్‌ మధుర గాయకుడు, మహాభక్తుడు, చదువు సంధ్యలు లేని 
వంచముడు. శ్రీరంగనాథుని చూడనైనా చూడని అంటరానివాడు. అయినా, 
తిరుప్పాణ్‌ భ క్రిపారవళ్యం పర మోత్కృష్టం, సర్వ్మళవ్టం. అతనిది పంచముల 


68 మునివాహనుడు _ ఒక పరిశీలన 


పంచమునుల స్వరం. ఆ భక్తి మహర్షుల భ క్రిపారవళశ్యంకి అని తెలుస్తుండి. 
తిరుప్పాణ్‌ ఏ [వాత లేని పాటలు. అందువల్లే అవి “గాలి పాట _ గాలికి పోవలసీ 
నదే” అని దేవదత్తుడు పేర్కొన్నదాంట్లో హరి సంక్రీర్రనం సర్వాంతర్యామి 
అనేది ధ్వనిస్తుంది. 


(శ్రీరంగనాథుని దర్శించటానికి ఆస్పశ్యుడు ఆయిన తిరుప్పాణ్‌ నిరాశ 
రింపబడినాడు. కానీ, శాంతచి త్తంతో భ క్రితత్పరతతో శ్రీరంగనాథుని సంకీ ర్రనం 
చేస్తూ పరవశంతో గుడి ముందు శాంతచిత్తుడై కూర్చున్నాడు. అతనిలోని 
భక్తి, జ్ఞాన, సంకీర్తన తత్త్వాన్ని గమనించని దేవదత్తుడు తిరుప్పాణ్‌లో కాంతత 
లేదని పేర్కొన్నాడు. అయినా, తిగుణాతీతమైన భి మార్గదాయక మైన 
గుణాలు కలిగిన మహసీయుడైన తిరుప్పాణ్‌ “నవ్విన సాపచేను పండినదన్న 
మాటి*10 అని యదార్థం చెబుతున్నట్టుగా ఉంది. 


పంచములకు ఆలయ (వవేశం చాలా కాలం కల్పించబడలేదు. 
రామానుజాచార్యులు భక్రిపపత్తులు ఉంటే కుల మత (పస కి ఉండరాదని 
బోధించినా, మత దురహంకారులు వారి సర్వ మత, సమానత్వ [పబోధాన్ని 
పక్కకు నెట్టివేశారు. ఇదే లక్షణంతో లోకసారంగముని ఇసుక తిన్నె పె భ క్రి 
పారవశ్యంతో మైమరచి ఉన్న తీరుప్పాణ్‌ని “పంచమాధమూ, నరపశువా, ధూర్త, 
దుష్ట, దుర్మార్గ, మదాంధమానవ లేచిపొమ్ము” అని, “నేనిచ్చటనే అభి షేకజలము 
తీసికొనిపోక తప్పదు. ఓరీ! కదలవు కదా? నీ కిదే కాన్లి[?)11 అని రాయి విసిరి 
గాయపరుస్తాడు. కాని, తిరుప్పాణ్‌ కనులు తెరచెనే కాని ధ్యాన సమాధి విడువ 
లేదు. 


మత దురహంకారి మానసిక పామ్మిత్యము మలిన దూషిత మైతే ఓర్చలేడు. 
“పంచముడు తపస్సు చేయరాదు. అది సాధ్యము కాదు"1* అనే భావన మత 
ఛాందసులలో కనిపిస్తుంది. “భగవంతుని అన్నుగహముంటే ఏటి నీరు అభిషేక 
జలమౌతుంది. తోటలోని పువ్వు వూజా పుష్పమౌతుంది. ఆ అన్నుగహం 
లేనినాడు నింగి చుక్క నేలపాలౌతుంది. అమృత బిందువే విషసింధువుగా 
మారుతుంది"! అని భగవంతుని అన్నుగహతత్యాన్ని ఈ నాటకంలో చెప్పటం 


మునివాహనుడు _ మత పాత రసదృష్టి 69 


కనిపిస్తుంది. లోకసారంగమునిబో అగవర్ణాలు ఆనే అహంభావం ఉంది. అందు 
వల్లే తిరుప్పాణ్‌ ని పంచముడు అని వేలెత్తి చూపటం కనిపిస్తుంది, 


“మూనవ సేవే మాధవసేవ” అనేది సంస్కర్తలు |పబోధించింది. అందు 
వల్లే “మానవునకు మాధవునకు మధ్య మలినము లేదు” (నాటకం. పుట : 49) 
అనే మాటలలో భగవంతుడు చెప్పిన మతంలోని మానవతాగుణం వ్యకమౌ 
తుంది. కావున “దేవునికంటని మైల దేవాలయమున కంటదు” (నాటకం. పుట: 
49) అనే సర్యమత సమానత్వాన్ని భగవంతుడు చాటి చెప్పటం కనిపిస్తుంది. 
ఇదే విషయాన్ని “సంస్కృతి తాత్విక రంగాలలో ఆదాన్మపదానాలు ఎప్పుడూ 
వున్నవే. చార్మితకంగా సంక మించిన బలహీనతలను అధిగమించి ఏకత్వంలో 
భిన్నత్వంగల ఏశ్వసంస్కృృతి, విశ్వజనీన త త్త్వళాస్తాంల ఆవిర్భావానికి ఆదాన 
(పదానాలే మార్గం"14 అనేదాన్ని చెప్పారు. 


సంఘసంస్కర్తలు కూడ కుల, మత, వర్గరహిత సమాజస్థాపనా 
ధ్యేయంతో అనేక ఉద్యమాలు నడిపి సంఘంలోని మూఢా చారాల్ని తొలగిం 
చారు. అందువల్లే, (పాచీనకాలం నుంచి “మోక్షసాధనకు మూడు పద్దతులు యేర్చ్ప 
డాయి. జ్ఞానమార్లం, కర్మమార్గం, భ క్రిమార్లం. కర్మమార్గమనేది మతసంబంధ 
GG (iy * MN అంటి ౧ ౧ 
మైన కర్మలు, అనుష్టానాలు "పెరగడానికి దారి తీసింది. భ క్రిమార్షం సాకార 
దేవుని పట్ల భ క్షిపపత్తులను (ప్రచారం చేసింది. జానమారం ధ్యానం, (ప్రాణా 
ఠా దీ లీ (= a) 
యామంలాంటి ఆచరణలకు దారితీసింది.”15 


సంఘసంస్కరణోద్యమాల మూలంగా సమాజం గురించి ఆలోచనాత్మక 
భావాలు వ్యాప్తి చెందాయి. కుల నిర్బంధాలు సడలాయి. పాత సం పదాయాలు, 
అనాచారాలు ఉండే సమాజం మారాలి అనే సామాజిక స్పృహ ఏర్పడింది. మత 
(పబోధకులు, సంస్క ర్రలు, |[పముఖ రాజకీయ వేత్తలు, తా త్తికులు ఆకాంక్నిం 
చేది కూడ సర్వమత సమాదరణమే అని గు ర్రింవబడింది.16 


తిరుప్పాణ్‌ హరిజనుడైనా మాధవునకు అతనికి మధ్య మలినమనేది 
లేదు అనే విషయం నాటకంలో చెప్పబడింది. కాబ్లే “ దవునికంటని మైల 
దేవాలయమున కంటదు” (నాటకం, పుట : 49) అనే వాస్తవమైన సత్యాన్ని 


70 మునివాహనుడు _ ఒక పరిశీలన 


పేర్కొనటం క సిపిస్తుంది. అయినా, మత దురహంకారంతో ఉండే లోకసారంగ 
ముని శ్రీరంగనాథుడు చెప్పిన దాన్ని |పశ్నిన్తూ “మా నీతిని నీవు (పశ్నించరాదు. 


ఇది లోకాచారము" (నాటకం. పుట: 53) ఆని ఆంధవిక్వాసంతో చెప్పటం 
కనిపిస్తుంది. 


మతం అనేది సంఘ్యశేయస్సుని కాంక్షించాలే కాని, సంఘంలోనివారికి 
[పతిఘటన కారాదు అనేది తెలుస్తుంది. కావున, “ఏ జాతి పజల విషయములో 
నైన రాజకీయవికాసానికి ముందుగా మానసిక విమోచనం ఆత్మో తేజనం జరుగ 
వలసి వుంటుందనడానికి ఆనేక ఉదహరణలు డా బి. ఆర్‌. అంబేద్కర్‌ 
పేర్కొన్నారు”1? కాబ'పే “తిరుప్పాణ్‌ ఆళ్వార్‌ భగవంతునితో సమానముగా 
ఆలయమునందు వేంచేసి సేవలను పొందుచు భక్త జనమును తరింపజేయు 
చుండిరీ"19 అని పేర్కోబడింది. తిరుప్పాణ్‌ నిర్మలిన మూర్తి. ఆతని పవి 
(తత “జన్మ వల్లకాదు కర్మవల్ల, పవితతా నవితతలు [పవ రిల్లుట” (నాటకం, 
పుట 55) అనేది వ్యక్తమౌతుంది. 


అటువంటి మత మౌఢ్యం గల లోకసారంగముని శ్రీరంగనాథుని 
సూక్తులవల్ల పరమ సత్యాన్ని (గహించి విచక్షణను పొందటం కనిపిస్తుంది. 
కావున పంచముడై న తిరుప్పాణ్‌ “నిత్యసూరి వర్ణమునకు సంబంధించినవాడు. 
వై కుంఠమున సదావిష్టు సేవచేయు నిత్యసూరులలో తిరుప్పాణ్‌ ఒకడు. తిరు 
ప్పాణ్‌ ఆళ్వారు భగవదాంశుడు గాన నేను అనాదరించినది భగవంతునే _ నేను 
రాతితో కొట్టినది ఆ దేవదేవునే _ పాపిని. తిరుప్పాణ్‌ సామాన్య భక్తుడు కాడు. 
ఆయన ఆళ్వారు. తిరుప్పాణ్‌ న్నిదించుచుండెననియు, ఆతనిని నిద లేవవలె 
ననియు రాయి విసిరిన నేను నిదయందున్నవాడను. ధ్యానముననున్న తిరు 
ప్పాణ్‌ నిజముగా ఎరుకలో నున్నవాడు. నా యట్టి మూఢునకు తెలివి గరుపు 
టకు పచ్చిన ఉద్దారకుడు తిరుప్పాణ్‌. అతడు మాలవాడు కాడు. అతనికి 
దూరమై నేను మాలడనై తిని. దై వసన్నిధిన నుండుటకు అర్హతను నేను గోల్పో 
యితిని"19 అని లోకసారంగ ముని పశ్చాతాపం చెందటం కనిపిస్తుంది. కాబట్టి, 


మనసులో మాలిన్యాన్ని కడిగి వేసుకున్న లోకసారంగముని భగవంతుని మాట 
లను గు_ర్ధించి.. 


మునివాహనుడు _ మత పాత రసదృష్టి 7 


“అంటరాని వాని నటుమోసి తెచ్చెదన్‌ 
ఆవని చూడ గుడికి అందజేయ 
అంటరాని వాని నంటుట యేమిటి? 
ఎత్తుకొందు గుండె కొత్తుకొందు "20 


అని తిరుప్పాణ్‌ని మోసి తీసికొని వస్తానని పరితాపంతో పలకటం ఆతని 
పరిశుద్దాత్మని వెల్లడిస్తుంది. అందువల్లే “మలిన మనస్సుల భాపనమే 
మలిన దేహము! నీది పరిశుద్ద తేజము తిరుప్పాణ్‌!” (నాటకం. పుట 62) 
అని తిరుప్పాణ్‌ తో చెప్పటం సంస్క్రరణఅను పొందిన అతని మన స్తత్వాన్ని 
వ్యక్తం చేస్తుంది. కాబచే, ““పవితులను అపవ్మితులుగా చూడ లేను” (నాటకం. 
పుట 64) అని పేర్కొన్న దాంట్లో తిరుప్పాణ్‌ మానవతాగుణం వ్య క్రమౌతుంది. 
కావున గాందీజీ “హరిజనుడనగా హరియొక్క-. జనుడని అర్థము”? అని చెప్పటం 
కుల మత సమాదరాన్ని వ్యక్తం చేస్తుంది. 


సంకీర్తన గాన మాధుర్యంతో, శ్రీరంగనాథుని సేవలో వేదవేద్యుడు 
పేర్కొన్న 


“విష్దుభ క్రి మహిమ విశ్వ విశాలమై 
వినగ కనగ నిపుడు వీలుకలిగె 

భక జనుల కోర్కె పరమాత్మ రూసమై 
అవని తేజరిల్లు ననుట జరిగె"22 


అనేది తిరుప్పాణ్‌ విష్ణుభ క్రి మహిమని, భ క్రితత్సరతని, మత సామరస్యాన్ని 
వ్యక్తం చేస్తూ, భక్త జనుల కోర్కెలను తీర్చే పరమాత్మ రూవంగా, శ్రీరంగ 
నాథుని కీ ర్రిస్తున్నది. 


లోకసారంగముని పరిణత మనస్కు-డైన తరువాత, భుజాల మీద 
తిరుప్పాణ్‌తో ఆలయంలో (వవేశించిన తీరు. 


“ప్రాత్ర సంపదాయ పరిణామ జీవమై 
|అతుకుచుంటి వెలుగు వెతుకుచుంటి 


72 మునివాహనుడు - ఒక ప 


కొత్త దీప్తి వెలసి |కొన్నెల తలదాల్న్చి 
సాగుచుంటి గుడిని |మోగు చుంటి"”£8 


అనేది పుణ్య మార్గాన్ని, సత్య మార్గాన్ని, దర్మ మార్గాన్ని , దివ్యాను। 
కలుగ జేస్తున్న క్రాంతి మార్గం అనేది వ్య క్రమౌతుంది. 


శీరంగనాథునిలో తలకిందులుగా ఐక్యమైన తిరుప్పాణ్‌ ధన్యజీవి 
దృష్టి ఉన్న ఆళ్వారు. కావుననే. 


“మనుజుడైన వాడె నేడు మహిత శకియైన మాట 
అంటరానివాడె చూడు మునివాహనుడై న బొట 
మానవత్య మిలను నేడు మాధవత్యమంద గనుట 

త త్త్యమేమి? నిత్యమేమి? సర్వజగత్‌ సత్య మేమి?' 24 


అని పేర్కాన్నదాంట్లో అంటరానివాడు మునివాహనుడై నాడు. మాన 
మాధవత్వమని సర్వజగత్‌ సత్యాన్ని చాటి చెప్పిన మహనీయుడు తిర 
ఆళ్వార్‌. తిరుప్పాణ్‌ పాణ్‌ కులంలో జన్మించినాడు. తిరుప్పాణ్‌ సం 
(పతిఘటనకు |పతీకగా కనిపిస్తాడు. లోకసారంగముని |శ్రీరంగనాథ దేఐ 
వూజారి. మునివాహనంగా కలవాడై న తిరుప్పాణ్‌ మునివాహనుడై నాడు. 

నాథుడు ఈ నాటకంలో మత నేపథ్యంలో చైతన్యమూ రి కాబట్టి ఇది సా 
స్పృహ ఉన్న (సిద్ద నాటకంగా పేరుపొందింది. 


పాతపోషణం 


నాటక శిల్ప సౌందర్యం ఎంత మనోవారంగా ఉన్నా, ఆందులో 
ఆద్యంతాలు తీర్చి దిద్దబడ కుం చే అది పాఠకుల హృదయాన్ని ఆక? 
కథా సన్ని కేశ ఘటనా చాతుర్యం, రచనా రమ్యత తాత్కాలికమైన 
కలిగించ వచ్చు కాని, మదిలో సదా మెదలెడు చక్కని పాత్రల సృకి 
సరిపోలవు. అందువల్ల పాత చితణం నాటకాంగాలలో అత్యంత |పధా 
నాటకంలోని వివిధ పాతల స్వభావ పరిణామ చితణం నాటక సమ 
సంపుప్టికి ముఖ్య కారణం, “ఆరంభం నుండీ సద్గుణ శోభితమైన 


మునివాహనుడు _ మత పాత రసదృష్టి 73 


ఉఊన్నటులుండి దుష్టంగా (పవ ర్హించుటయు, అదే విధంగా దుష్ట పాత్ర తటాలున 
శిష్ణంగా మారుట నాటకానికి అసహజతను కల్లించును, నాటక కార్యానికి గల 
| పాధాన్యం పాత పోషణకు లేదనేవారున్నారు. అందరికిని తటాలున “పెకి 
కన్పడునది కథా రమ్యత. కాని, కథా నిర్మాణం, సన్నివేశాలు మొదలై నవి 
పాత చితణంతో సమ్మిళితం చేయకున్నచో నాటకం చాలా పేలవంగా 
క న్పిస్తుంది”ః5 అని పేర్కోబడింది. 


అరిస్టాటిల్‌ పండితుడు నాటకంలోని ఇతివృత్తానికి [పథమ స్థానం, 
పాతలకు ద్వితీ యస్టానం ఇచ్చాడు. ఇతీవృ తంలో కార్యం | పాధాన్యాన్ని 
వహించటం వల్ల ఆదే ముఖ్యమని, పాతలు తరువాత పరిగణింపదగినవి అని 
అతని భావం. కానీ, హడ్సన్‌ అలాకాక పాత చితణ కూడ నాటకంలో 
అత్యధిక [ప్రాధాన్యాన్ని కలిగి ఉంటుందని చెప్పాడు. మొత్తంమీద ఇతివృత్త 
మెంత (పధానమో పాత చితణం కూడ అంతే పాధాన్యాన్ని వహించటంలో 
సందేహమక్కర లేదు. పాత చితణ (ప్రాముఖ్యాన్ని చెబుతూ హెనీ ఆర్థర్‌ 
జోన్స్‌ “ఇతివృత్తం, అనేక సన్నివేశాలు ఉన్నంత మ్మాతాన |పయోజనం 
లేదు. వాని ననుసరించి పాత చితణ, ముఖ్యంగా ప్మాతల శీల స్యభావాలను 
వ్యక్తం చేసినప్పుడు మ్మాతమే నాటకం రాణిస్తుంది. ఉత్తమ నాటకానికి పాత 
చితణ అపరిహార్యమైన గుణం"? అని పేర్కొన్నారు. 


నాటక పొత చితణలో తదేకధ్యాస విధిగా ఉండవలసిన గుణం. అను 
చితాలను పరిహరించి సముచిత రీతిని పాతల సంవాదం నాటకంలో ఉండి 
తీరాలి. పాత తీరుని వెల్లడిస్తూ “స్మాతల సంవాద మందలి (పతి పదం 
అర్థవంతం సాభ్మిపాయమునై పాతల శీల స్వభావాలను అభివ్య క్షం చేయునదై 
ఉండాలి. వస్తువు ననుసరించి పాత ఉండాలి. నాటక మందలి నాయకుడు లేదా 
(పధాన పాత గుణాలను స్పష్టపర చునట్టి సంభాషణా సమన్వితమై నాటక 
కార్యం |పభావిత మొనర్చునట్టిదిగా ఉండాలని |పొఫెసర్‌ టోల్‌ మన్‌ అభి 
పాయం"? అని పేర్కొన్నారు. 


మునివాహనుడు నాటకంలో కథాగమనానికితోడుగా పాతచితణ ప్ర 
విధంగా జరిగిందో పరిశీలించాలి. 


74 మునివాహనుడు _ ఒక పరిశీలన 
తిరుప్పాణ్‌ : 


కథానుగుణంగా, కథాగమనానికి అనువుగా భ కి (పపత్తి, సహనం, 
శాంతస్వభావం కల పాత తిరుప్పాణ్‌. ఆళ్వారుల తత్త్వాన్ని |పతిబిందించే 
పాత తిరుప్పాణ్‌. పంచమ కులజుడైన తిరుప్పాణ్‌ ఆలయ పవేశం కోరడం 
అది ఆనాటికి ఒక విష్ణవం ఏనాటికైనా తన కోరిక నెరవేరుతుందనే నమ్మకం 
అతనికి ఉంది. “ఏనాటికయినా నీకు దయ కలుగుననియు, నా కాలయ (పవే 
శము జరుగుననియు తెలియును” (నాటకం _ పుట: 12) అని తిరుప్పాణ్‌ 
అంటాడు. అనుకుంటే తిరుప్పాణ్‌ ఆలయ |పవేశం చేయగలడు. అతనే 
స్యయంగా “కానీ, పోవుట నా కసాధ్యము కాదు. నన్నెవ్వరాపలేరు. నా రంగడు 
నన్ను రమ్మన్న నన్నాపువారెవరు?” (నాటకం _ పుట: 13) అంటాడు. 


ద్వితీయాంక ౦లో వేద వేద్యుడు “ఆరాట మధికమైన కావేరి ఊరుకొ నునా? 
వరదై దేవాలయమును ముంచెత్తి తీరును” (పుట : 18) అని నదీ పరంగా 
చెప్పినా, తిరుప్పాణ్‌ ని దృష్టిలో పెట్టుకొనే అంటాడు. కాని,తిరుప్పాణ్‌ ఆ విధంగా 
చేయడు. సం పదాయాన్ని మన్నించి, వారిని ఒప్పించి తన కోరిక నెరవేర్చుకో 
డానికి పూనుకొంటాడు. ఆందుకే *....కానీ, మీ అనుమతి ఆర్థించుచున్నా ను" 
(పుట : 13) అంటాడు. ఇది ఆతనిలోని సంస్కారానికి నిదర్శనం. 


నాటకంలోని కథ కూడా ఇదే ధ్యేయంతో నడుస్తుంది. తిరుప్పాణ్‌ ను 
మునీశ్వరులు ఆలయ ముఖద్చార౦వద్దనుండి పొమ్మనగా “యాచకుని పొమ్మం 
దురా? అంటాడు. మునీశ్వరులు రాతితో కొట్టినా, ఈసడించుకొన్నా, చివరకు 
శ్రీరంగనాథుని దయవల్ల ఆలయ [పవేశంచెసి అతనిలో లీనమవుతాడు. భ క్రికి 
కుల మతాలు లేవని నిరూపిస్తాడు. ఈ రీతిగా ఈ పాత _పయోజనం నాటకంలో 
కనిపిస్తుంది. 


లోకసారంగముని : 


(శీరంగంలోని కీరంగనాథ దేవాలయ ఆర్చకుడు సనాతన భావాలు 
కలవాడు. శ్రీరంగనాథుని భక్తుడు. నియమనిష్టలు కలవాడు. పంచమకులజుడని 
తిరుప్పాణ్‌ ను ఆలయంలో |వవేశించడాన్ని నిషేధిస్తాడు. దాతితో కొట్టి బాధి 


ముసివాహనుడు _ మత ప్మాత రసదృష్టి 75 


సాడు. “వంచముని పాదధూళితో పవ్మిత దేవాలయమును మైల పడరాదు” 
అంటాడు (పుట : 13). పంచముడు తపస్సు చేయరాదంటాడు. వానికా 
యోగ్యత లేదంటాడు. చివరికి గ్రీరంగనాథుడే తిరుప్పాణ్‌ భ కిని గురించి. 
చెప్పినా వినడు. 


లోకసారంగముని, నాటకంలో [శీరంగనాథునితో జరిగిన సంభాషణ తరు 
వాత, తిరుప్పాణ్‌ భ క్రిని తెలుసుకొంటాడు. మొదట్లో “పంచమ స్పర్శ (పాణాం 
తక మే” అనినా (పుట : 54) చివరికి “మలిన మనస్సుల భావనమే మలిన 
దేహము! నీది పరిశుద్ధ తేజము తిరుప్పాణ్‌!” అని అంటాడు. (పుట :62.) లోక 


సారంగముని మలిన మనస్సు_డే కాని, మానవతా దృక్పథం లేనివాడుమ్మాతం 
కాడు. 


వేద వేద్యుడు _ దేవదత్తుడు : 

ఇవి రెండూ కల్పిత ప్మాతలు. వీటిని ఒక పత్యేక మైన దృష్టితో (పవేళ 
పెట్టినట్లు కనిపిస్తుంది. వీరిరువురు తిరుప్పాణ్‌ , లోక సారంగముని (పతినిధులుగా 
ఉంటారు. అంటే _ వారి భావాలను గౌరవించేవారుగా ఉంటారు. 


ఏదైనా ఓక పాత గొప్పదనాన్ని చెప్పాలంటే పాత్ర తనంతట తానే 
చెప్పుకోవటం ఉచితంగా ఉండదు. కవి కల్పించుకొని చెప్పలేడు. కాబట్టి, ఈ 
రెండు పా(త్రలు కల్పింపబడ్డాయి. మత మౌఢ్యానికి దేవదత్తుడు, సా త్రిక తకు 
వేదవేద్యుడు కల్పించబడిన ప్యాతలు. నాటకంలో కొంతవరకు ఈ రెండు 
ప్మాతలు కలిసి విష్క_ంభాదుల పయోజనాన్ని సాధించాయని చెప్పవచ్చు. 


కా 'వేరీనది : 


మునివాహనుడు నాటకంలో కావేరీనది ఒక |పత్యేకతను సంతరించుకొంది. 
దిని (ప్రథమ (సయోజనం శ్రీరంగవనికి అభిషేక జలమిచ్చుటయే. (పతిరోజూ 
కొ త్త సీటిని ఇవ్వటానికి పంచకళ్యాణివలె పరుగులిడుతూ (ప్రవహిస్తుంది. ఇధి 
(శీరంగేళుని భక్తురాలు, 


76 మునివాహనుడు _ ఒక పరిశీలన 


రెండవది మునులవారు అభిషేకజల౦ తెచ్చిన రేవులో కూర్చోవటానికి 
కావేరీనది అవకాశం కల్గిస్తుంది. ఇక మూడవది “వెదకువాడు వెదఠరబడు 
చున్నాడు” (పుట ; 30). వెదకువాడు అనగా శ్రీరంగనాథుని వెదకువాడు తిరు 
ప్పాణ్‌. ఈ తిరుప్పాణ్‌ లోక సారంగమునిచేత వెదక బడుచున్నాడు. కావేరీ 
నది లేనిచో వెదకువాడు వెదక బడడు. 


వేదవేద్యుని మాటలను సరిశీలిస్తే “కావేటి ఒడ్డు ఎప్పుడును మహర్షులను 
ఆహ్వానించుచునే ఉండును కదా!” (వుట :]8) అని అనటం, భావిలో తిరుప్పాణ్‌ 
గొప్ప భక్షాగేసరుడు అనే విషయం ఈ నదీ పస్తావనమూలంగా తెలుపబడింది. 


నాటకంలో ప్మాతలన్నీ ఏదో కొంత [ప్రయోజనాన్ని సాధించి న్మిష్క 
మిస్తాయి. ఇది ప్మాతలను (ప్రవేశ పెట్టడంలోని (పయోజనం,. నాటకంలో కావేరీ 
నది తన వంతు (పయోజనాన్ని సాధించి ఒక పాతగా కనిపిస్తుంది. 


శ్రీరంగనాథుడు ; 


ఈ పాత నాటక ఫలసిద్ధికి తోడ్పడేదిగా ఉంది. నాటకాన్ని పరిశీలిస్తే తిరు 
ప్పాణ్‌ ఆలయ |పవేశాన్ని కోరుకొంటాడు. ఈ కోరిక తీరడానికి అవసర మైతే, 
ఎదిరించడానికి హడా నిద్దపడతాడు. కాకపోతే, కొన్ని సంపదాయ పరిధులకు 
లోబడి ఉంటాడు. 


[పథమాంకంలో “కాని, పోవుట నాకసాధ్యము కాదు. నన్నెవరాపలేరు. 
నా రంగడు నన్ను రమ్మన్న, నన్నాపువారెవరు? కానీ, మీ ఆనుమతి ఆర్థించు 
చున్నాను”! (పుట : 13) ఈ మాటలలో పె విషయం స్పష్టమవుతుంది. 


ఇక లోకసార.ంగముని ధర్మకర్త, అర్చకుడు, గొప్ప భక్తుడు. కులాచార 
అల్లో ఇగ రొ తీ అట 
సాంపదాయబడద్దుడు. అస్పృళ్యవాది. తన వూజ స్వామికీ (ఎతికరమని, తనకు 
మోక్షం లభిస్తుందని మనస్సూ ర్రిగా నమ్మినవాడు. అయితే, తన్నుగూర్చి గొప్పగా 
భావించటం, ఎదుటివారి గొప్పగుణాల్ని గు ర్రింపలేకపోవటం, హింస్మాపవృత్తికి 
పాల్పడటం అనేవి ఇతనిలోని పెద్ద లోపాలు. 


మునీవాహనుడు . మత పాత రసదృష్టి 77 


పై రెండు పాతలు పరస్పరం విరుద్ధభావాలు కలిగి ఉన్నాయి. ఇక 
నాటక ఫలసిద్ది ఏ విధంగా కలుగుతుంది? ఈ సందర్భంలో శ్రీరంగ నాథుడు 
వవేశించి, లోకసారంగమునితో వాదించి, అతని అంగీకరింపచేయటం కనిపి 
స్తుంది. అప్పుడే నాటక ఫలం సిద్దిస్తుంది. ఈ [ప్రయోజనం శ్రీరంగనాథుని ద్వారా 
కలగడం ఈ పాత ఆ స్తిత్వానికి [పయోజనం, 


ఇలాగ కథ, కథానుగుణంగా సన్ని వేశాల కూర్చుతో, పాతల చి తీకర 
ణతో దివ్యమై రమ్యమై సహృదయ హృదయాలకు ఆనందాన్ని, ఆహూదాన్ని 
కలిగించేదిగా ఉంది. 


రసనిర్వహణం 
సాధారణంగా కావ్యాలలో (పథాన రసం, నవరసాలలో ఒకటి పాధాన్యం 
వహిస్తుంది. సామాన్యంగా శృంగారం, పీఠం, కరుణం, అద్భుతం, హాస్యం 
అనేవి అంగి రసాలుగా కావ్యాలలో కనిపిస్తాయి. అయితే పీఠం, శృంగారం 
కావ్యాలలో |పాధాన్యాన్ని పొందాయి. భవభూతి ఉత్తర రామాయణం నిర్మా 
ణంలో “ఏకోరసః కరుణ ఏవ నిమి త్ర భేదాత్‌....”శి8 అని పేర్కొన్నాడు. 
రామాయణంలో ధర్మవీరం అనేది అంగికసంగా పేర్కోబడింది. 29 


భారతంలో శాంతరసం అంగిరసంగా కొందరు విమర్శకులు పేర్కొ 
న్నారు.80 అయితే సాహిత్య లోకంలో శాంత రస సమీకరణ వాదం, శృంగార 
రస సమీకరణ వాదం, కరుణరస సమీకరణ వాదం, అద్భుత రస సమీకరణ 
వాదం అనేవి (ప్రసిద్ది పౌందాయి.శి1 


నాటకంలో కూడ ఆంగి రసాలుగా శృంగార, కరుణ, అద్భుత, శాంత 
రసాలు కనిపిస్తాయి. వీరం, ధర్మ వీరం కొన్ని నాటకాలలో పాధాన్యం వహి 
స్తున్నాయి. శృంగారం అనేది నాయికా నాయకుల కథా చితణాన్ని బట్టి 
ఉంటుంది. 


“'మృనివాహనుడు* నాటకంలో రచయిత “నాటకంలో శృంగారం కాని, 
సీరం కాని అంగిరసం కావాలని ఆర్యో క్రి. నాటకాంగిర సంగా భక్తిని అంగీక రిం 


78 మునీవాహనుడు _ ఒక పరిశీలన 


పకపోయినా, అది రసమే కాదన్నా, దాని ఉనికికి భంగం లేదు. శృంగారం 
స్రీ పురుష విషయకమేనని సిద్ది పసిద్ది. శ్రీరంగనాథుడు శృంగారనాయకు 
డుగా కనిపించే సందర్భంగా తిరుప్పాణ్‌ భక్తి నాయికారూపం ధరించె అవకాశం 
ఎవరై నా భావింపపచ్చు”8 ఆంటారు. 


తిరుప్పాణ్‌ నవవిధ భక్తులలో ఒకడుగా కనిపిసాడు. భగవంతుని సంకి 
రన గానంలో మైమరచి తన్మ యత్యంచెందే మవోభక్తుడుగా కనిపిస్తాడు 83 
పంచముడై నా పంచమునుల స్వరం, భ క్రిపార వశ్యం క నిపిస్తుంది. 


భ కి కోకిల గానంలాగ పంచమస్వరం మైమరపింపజేసింది. అందువల్లే 
శ్రీరంగనాథ దేవాలయ ముఖద్వార ౦వద్ద పద్మాసనుడై తిరుప్పాణ్‌ _ 


“జ్యల్రేలేరా రంగ నాథా సత్యవాక్యము తెలుపుమా 


సరే లేఠా పెద్దదొరవే హృదయతాపము తీర్చురా”ిక అని భ క్తిపార 
వశ్యంతో పర మోత్క్బృష్టంగా మధురంగా పాట పాడటం కనిపిస్తుంది. కాబే, 
అతడు మహాగాయకుడు. చదువు సంధ్యలులేని మధుర కవితా (సష్ట- సరిగమలు 
రాని అస్ఫృశ్యుడు. (శ్రీరంగనాథుని కనులార చూడని మధుర భక్తుడు. “తిరు 
ప్పాణ్‌ పాట గాలి పాటలాగ గాలికి పోవలసినదే' అని చెప్పినదాంట్లో సర్య|తా 
వ్యాపిస్తుంది అనేది తెలుస్తుంది. 


భ క్రి పదుకొండు రూపాలుగా కనిపిస్తున్నది.శి మధురభక్తి అనేది భగ 
వంతుని పరమపురుషుడుగాను, భక్తుడు శ్చంగారనాయిక గాను భావిస్తూ తన్మ 
యత్వం చెందటం దీంట్లో కనిపిస్తుంది. వీరభ క్రి మానవులకు దయాగుణం 
ఉండాలని, అది అభివృద్ధి చెందాలని పతిపాదిస్తుంది. 35 


వైష్ణవమతం తెలుగుదేశంవరకు భక్తి సీద్దాంతాన్ని మ్మాతమే (ప్రచారం 
చేసింది.8?. భక్తులు మూఢభ క్తితో తమ ఇష్టదేవతల్ని శరీర దృష్టితో భావించి 
వాళ్ళను వేరువేరుగా స్థిర పర్చుకోవటం కొన్ని కావ్యాలలో కనిపిస్తుంది. భగవం 
తుని శరీరాతీతంగా ఒక స్టితికే, తత్తానికే సంకేతంగా తీనుకొని వర్ణించిన భి 


మునీవాహనుడు _ మత పాత రసదృష్టీ 79 


సిద్దాంతాన్ని (పతిపాదించే కావ్యాలలో దయాగుణం పరిధి ఎక్కువగా కనిపి 
స్తుంది. భక్తిని గురించి పేర్కొంటూ, “మధుసూదన సరస్వతి యనెడి ఇంకొక 
మహానుభావుడు భ క్రి యనెడి ఇంకొక రసమున్నదనియు, దానికి భగవంతుడే 
ఆలంబమనియు, భగవత్‌ సాజుత్కారమునక్ర భక్తుడు చేయు సాధనయందు 
కలిగెడి సుఖ, దుఃఖ, శంక, హర్ష నిర్వేదాదులు వ్యభిచారీ భావములనియు, ఇవి 
పరమానంద స్వరూపమగు భగవత్‌రతిగా పరిణమించుటకు సాధ నములనియు 
సిర్దేశించి తమ భక్షికి రసత్వమును నిరూపింప పూనుకొనెను”88 అని తెలుప 
బడింది. దీంట్లో (పేమ, [వణయం లేదా వాత్సల్యం, పీతి మొదలై నవి కనిపి 
స్తాయి. పేమలేని భక్రి సాయుజ్య సుఖము నీయజాలదు.99 (పేమరహితుడెన 
భక్తుడు భగవంతునికి భయపడుతూ దూరంగా ఉండి తదనుగహంకోసం 
నిరీక్షిస్తుంటాడు. 


(పేమ సహితుడై న భక్తుడు భగవంతుని పాదాల్ని ముద్దిడుకొనుచుంటాడు. 
ఆయనచే ముద్దిడుకొనబడ గోరుచుంటాడు.40 తిరుప్పాణ్‌ “భక్తి మాధుర్యము 
శబ్దగతముగావించి గ వణసుఖముగా గానముచేసీ మైమరపించి, మైమరచి, ధ్యాన 

అర అర ౧కు” “శ్రీ అలి ఖై 
నిష్టవలన వాహిరస్పృహలేకున్న ధన్యుడు ఆని పెరో్కో-బడింది. (పుట - Hu 


ఈ నాటకంలో కాంతరసం కొన్నిచోట్ల కనిపిస్తుంది. తిరుప్పాణ్‌ లోక 
సారంగమునితో “ఏనాటికై న మీకు దయ కలుగుననియు, నా కాలయ (పవేశము 
జరుగుననియు తెలియును” (పుట : 12) అనేది తిరుప్పాణ్‌ శాంతచిత్తతని 
వ్యక్తం చేస్తుంది. 


ఈ నాటకంలో తిరుప్పాణ్‌ నాయకుడుగా, ధర్మవీరం అనేది కొన్ని 
కోణాల్లో పరిశీలిస్తే కనిపిస్తుంది. అయితే, నాయకుని విజయం, (వతినాయకుని 
అంతం అనేవి ఈ నాటకంలో కనిపించవు. అయినా, భక్తి పధానమైన, ధర్మ 
బద్దమైన వీరంగల నాయకుడుగా శాంతచిత్తుడై తిరుప్పాణ్‌ కనిపిస్తాడు, 


80 మునీవాహనుడు _ ఒక పరిశీలన 
ఫ్‌ క్తి వ్రంగారం 


భగవంతుని దివ్యనామాన్ని కీర్తనలలో చరణాంతంలోనుంచి సామూ 
హికంగా కీ ర్తించటం కనిపిస్తుంది. వీటిని దివ్యనామ సంకీర్తనలు ఆని ఆంటారు .£1 


భగవంతుని తన్మయత్వంతో లీలారసానుసంధానము లీలగాన రూప 
సాధనగా మూ ర్రిభవిస్తుంది. ఇదే సాధకులకు నిత్యానందాన్ని కలిగించి, హృద 
యాకాశమున భగవంతుని సాశాత్క_రింపజేస్తుంది. దేవదేవుడు నాయకుడుగా, 
భక్తుడు నాయికగా భావించుకొని, దివ్యసుందర రూప గుణాల్ని కీర్తన చేయటం 
దీంట్లో కనిపిస్తుంది. శృంగార భక్తిలో గానము సాధకుని అసమ్మగ సిద్దికి, 
తన్మూలక మైన వ్యాకులతకు సంకేతముగా కనిపిస్తుంది.4 శృంగార భక్తిలో 
నాయికా నాయకులను ఆలౌకిక స్థితిలోనే భావించటం కనిపిస్తుంది. ఇటువంటిది 
మధుర భ క్రిగా పేర్కో-బడింది. 


'మునివాహనుడు' నాటకంలో అటనట తిరుప్పాణ్‌ భక్తి మధురభ క్రికి 
నిదర్శనంగా కనిపిస్తుంది. (శ్రీరంగనాథుడు నాయకుడుగాను, తిరుప్పాణ్‌ నాయి 
కగాను కనిపించే స్టితి కొన్ని చోట్ట చూడవచ్చును. ఉదాహరణకు [వథమాంకంలో 
వేదవేద్యుడు లోక సారంగమునితో “భ క్రి మాధుర్యము శబ్ద్బగతము గావించి, 
(శ్రవణ సుఖముగా గానము చేసీ, మైమరపించి, మైమరిచి ధ్యాననిస్టవలన బాహిర 
స్పృహ లేకున్న ధన్యుడు తిరుప్పాణ్‌” (పుట : 11) అని పేర్కొన్నాడు. 
ఈ విధంగానే ద్వితీయాంకంలో తిరుప్పాణ్‌ త పస్సమాధిలో_ 


“గుడిలో బందీవి నీవు 
భక్తికి ఖైదీని నేను 

నీవు నన్ను చేరలేవు 
నన్ను గుడికి చేరనీరు”8 


అని గానం చేయటంలో తిరుప్పాణ్‌ మధుర భి వ్య కమౌతుంది, 


మునివాహనుడు _ మత పాత్ర రసదృ్షి 81 


ఈ నాటకంలో శాంత రసానికి అనుకూలించిన కొన్ని ఘట్టాలు కని 
పిస్తాయి. తిరుప్పాణ్‌లోని మానవత్వం భగవంతునియందు అనురక్తి, వేద 
వేద్యుడు పలికే మాటలు శాంతరసం అంగిరసం అనే భమని కలిగిస్తాయి. 
(పథమాంకంలో వేదవేద్యుడు 


“భ క్రియె రూపము దాల్చెనొ 

ముక్రియె జగమున విలాస ముుదలు కూర్చున్‌ 
యు క్రత దివిదిగి భువికగు 

శక్తి తిరుప్పాణ్‌ ముఖాన శాంతత నిలుపన్‌ ''44 


అని వేదవేద్యుడు పలికిన దాంట్లో తిరుప్పాణ్‌ శాంత స్వభావం వ్య క్రమౌతుంది. 

వేదవేద్యుడు లోకసారంగమునితో “యమ నియమ దీక్షకులకు అరిషడ్వర్షాతీతు 

లకు చి త్రకాంతులకు దుఃఖసహిమ్హువులకు కదా పుణ్యభూమి లభించుట!' '45 

అని పేర్కొన్న దాంట్లో తిరుప్పాణ్‌ శాంత స్వభావం వ్య క్రమౌతుంది. పంచ 
అ 

మాంకం, ద్వితీయ రంగం చివరలో... 


““సర్యజీవులెవడు సమముగా పరికించు 
నతడె దివ్యుడతడె ఆత్మదీ ప్రి 
సర్యసమత నెవడు సతతమ్ము కోరునో 
ఆతడె పుణ్యుడతడె ఆత్మవే త్రి'46 


అని లోకసారంగముని పేర్కాన్నదాంట్ర్లో కాంతరసం వ్య క్రమౌతుంది. ఈ 
విధంగా శాంతరసం ఆంగిరసం అనే ఆలోచనని కలుగజేస్తుంది. 


థ్‌ క్తి = అంగిరసం 
మునినాహనుడు నాటకంలో భక్తి ఆంగిరసంగా 'పేర్కోవచ్చు. ఇది 
భ కివీరంగాను, కరుణంగాను, శాంతంగాను కొన్నిచోట్ల కనిపిస్తుంది. 


ఈ నాటకంలో ఆంగిరసం కమానుగతంగా నిష్పన్న మవుతుంది. పూర్వ 
వూర్య సంఘటనలు ఊత్తరో త్తర సంఘటనలతో సంవదిస్తూ, రసావిష్కరణం 
MOP.6 


రీ మునివాహనుడు _ ఒక వరిశీలన 


ఉంటుంది. ఇది ప్మాతగతంగా, కథాగతంగా, సన్ని వేశగతంగా, దేనికది విడిగా 
ఉండదు. వీటన్నింటి కలయికతో రసావిర్భూతి ఉంటుంది. రసభావం స్థాయి 
భావం, ఆలంబన, ఉద్దీవన, విభావాలతో, సాత్త్విక భావాలతో, సంచారీ భావా 
లతో |కమ్మకమంగా వికాసం పొందుతూ నాటకారంభంనుంచి అంతందాకా 
[కమ్మకమంగా వికాసం పొందుతూ వచ్చి, నాటకాంతంలో సంపూర్ణ రసానుభూతి 
కలుగుతుంది. 


ఇంగ్లీషు నాటకంలో 'సబిమేషన్‌' అనే పేరుతో రసానుభూతి ఉంటుంది. 
ఇది నాటకాంతంలో కలిగే మానసిక లక్షణంగా కనిపిస్తుంది. దీన్నే మన అలం 
కారికులు చిత్త వికారం” లేదా చి త్ర వికాసం” అని అన్నారు. దీన్నే తరువాతి 
వారు రసంగా పేర్కొన్నారు.4? 
భక్తి: 

నారద భ క్రిసూూతములు అనే [గంథం “ఈశ్వరునిపట్ట గల పరమ 
(పేమే” భక్తి అని చాటుతుంది. ఇది అలౌకిక మైనది. దైనందిన విధులకు అతీత 
మైనది. “మానవుడు న! వస్తువును సాలదిన నిద్దుడు, అమృతుడు, తృప్తుడు 
ఆగునో అదియే భక్రి*48 అని కేర్కో-బడింది. శాండిల్యుడు '“అనింజ యోని 
అథ్మికియతే పారంపర్యాత్‌ సామాన్యవత్‌'' అని పేర్కొన్న దాన్నిబట్టి “అంత్య 
జాతివారు మొదలుకొని ఉ త్రమజాతివారివరకు, వారువీరనక ఎల్రరును భి 
మార్గముకు ననుష్టించుటకు యోగ్యులే అగుదురు. భ క్రజనపరంపరను జూచినచో 
నిది స్పష్టమగును. అహింసయు, సత్యమును, భగవద్భ క్రియు నొకరి సొమ్ము 
జాదు. ఇవి సర్యసాధారణములు''49 అని పేర్కొన్నారు. 


భ క్రి _పపత్తులను కలిగిన అనేకమంది కనిపించుచున్నారు. వారిలో 
“నందనారు, చోకమేలుడు, రవిదాసు, కన్నప్ప. తిరుప్పాణాళ్వారు, తిరుమంగై 
ఆళ్వారు మున్నగు భక్తులెందరో యంత్యజాతివారు కలరు. మీరాబాయి, 
అవ్వయ్యార్‌ అమ్మ, ఆండాల్‌ అమ్మ మున్నగు భక్తురాండును కలరు, 
ఏీరెల్లరు భగవంతుని భ క్తింగొలిచి కృతార్థత నొందిరి"50 అని తెలుపబడింది. 


మునివాహనుడు _ మత పాత రసదృష్టి 83 


“తిరుప్పాణాళ్యారు దుర్మతి నామ సంవత్సర కా ర్రీక మాసము వృచ్చికా 
రాశి రోహిణీ నక్ష్యతమున ఉతజైయూరిలో అంతిమ కులమునందు జన్మించెను. 
వీరు శ్రీవిష్ణు, శ్రీవత్సలాంఛన అంశమున జన్మించినారని భక్తుల భావము. "క్‌! 


““ఆళ్యారులు జన్మచే నెట్టివారయినను భగవంతుని బంధమువలన సర్వ 
ఖంధ విముక్తులయి వైష్షవులయిరి. విష్ణు త్య త్వంబునకు భేదము లేదు”58 అని 
భ క్రి విశేషాన్ని గూర్చి తెలుపబడింది. భక్తిని గురించి మహర్షులు అనేకమంది 
అనేక విధాలుగా చెప్పారు. భ క్రిరసాయన, భ క్రిసారామృత సింధువు, [దవి 
డోవనిషత్సార సంగహం, భగవద్దీత మొదలై నవి భ క్రితత్వాన్ని వివరించాయి. 
భ క్రితోపాటు అనన్య భ క్రి, వరాభ క్రి మొదలగునవి పేర్కొనబడ్డాయి. భక్తునికి 
ముప్పది ఐదు లక్షణాలు ఉండాలి అని పేర్కొనబడింది. 


భక్తి భావం రసం అవుతుందా? అనే విషయం గురించి అలంకారకులలో 
భిన్న మైన అభి పాయాలు ఉన్నాయి. ధనంజయుడు పీతి, భక్తి అనేవి భావాలు 
గానే అంతర్భవిసాయని పేర్కొన్నాడు. భక్తి దేవతావిషయమైన రతి కాబట్టి, 
దీనిని భావముగానే (పాచీనులు పేర్కొన్నారు. కావున, ఇది రసత్వమును 
పొందదని వీరు పేర్కొన్నారు. అభినవ గుప్తుడు భక్తిని శాంతమునందు అంత 
ర్భవింప జేశాడు.58 మమ్మటుడు భక్తిని భావంగానే తలంచాడు. జగన్నాథుడు 
మొట్టమొదట భక్తికి రసత్వమును పతిషాదించటానికి ప్రయత్నించి, తుట్టతుదకు 
నెమ్మదిగా జారుకొన్నాడు. ఆలంకారికులు చాలామంది భ క్రిని భావంగానే 
తలంచారు. అది రసము కాదనే అభిప్రాయాన్ని వెలిబుచ్చిరి. 


రూపగోస్వామి ఉజ్వల స లమణిీి [గంథంలోను, మధుసూదన సరస్వతి 
భగవద్భ కి రసాయనం |గంథంలోను భక్తిని రసంగా పేర్కొన్నారు. “రూప 
గోస్వామి భ క్రి రసమును మధురము, ఉజ్జ్వలము అని రెండు ముఖములుగా 
వి స్తరించెను, "54 ఈతడు వాత్సల్యము, పేమ, భక్తి అనువానిని అంగీకరించాడు. 
1 పేమను (భక్తిని) జంగిరసంగా, శృంగారాన్ని అంగరసంగా పేర్కొన్నాడు. 


మధుసూదన సరస్వతి శోక, క్రోధ, భయాదులకు వలె భక్తి రసం 
అవుతుందని పేర్కొన్నాడు. ఇతడు పేర్కొన్న “ఈ భక్తికి భగవంతుడే 


84 మునివా హనుడు _ ఒక పరిశీలన 


ఆలంబము, తులసీ చందనాదులు ఉద్దీవన విభావములు, నేత వికియాదులు 
అనుభావములు, నిర్వేదాదాదులు వ్యభిచారీ భావములు. భగవదాకారత స్థాయీ 
భావము"'క్‌ర్‌ అని పేర్కోబడింది. కావున సుఖదుఃఖాదులకం టె 
ఆనిర్యచనీయమైన ఆనందం భ క్రిరసంవల్ల చేకూరుతుందని తెలిపారు, 
అందువల్ల శృంగారాదుల కంటే భ క్రిరసం సర్వో త్రమమైనదని మధుసూదన 
సరస్వతి పేర్కొన్నాడు. భక్తి (పధానంగా సాధన భక్తి, పేమ భక్తి అని 
'పేర్కోబడింది. 


వైష్ణవ మతానికి చెందిన తిరుప్పాణ్‌ జీవితం, అతని [పబోధనలు, గీత 
మాధుర్యం భ క్రిత త్వవిలసితాలుగా కనిపిస్తాయి. 


'మునివాహనుడు' నాటకంలో ఖ క్రిరసం భ క్రివీరం, దయావీరం, దాన 
వీరం, ధర్మవీరం, త్యాగవీరం అనే విధాలుగా కనిపిస్తుంది. పరిశీలనలో 
మునివాహనుడు నాటకంలో కనిపించే భ క్రిరసం తీరుతెన్నులు పరికించ వచ్చును. 


“భగవంతుని యెడ మానవునకు గల భ క్రి దాని దృఢరూపం ఆ (పేమ 
స్కంధమునుండియే ఈ శాఖ లన్నియు విడువడి వర్టిల్లును”56 అని పేర్కొ 
న్నారు. (పేమ లేని భక్రి సాయుజ్య సుఖమును ఇవ్వలేదు. “పేమ కలిగిన 
భక్తుడు భగవంతుని పాదములను అర్చించి మధురాతిమధుర మైన  పేమమిళిత 
భక్తిని పొందును. భగవంతుడు తన కౌగిలిలో చేరునట్టు లేదా తాను _పేయనియై 
భగవంతుడు |పియుడుగా మారినట్లు మానసిక మైన సంయోగ సుఖమును 
పొందును. ఆ స్థితిలోనే సాయుజ్యసుఖము, జీవన్ముకి అతనికి కలుగును. లోకా 
చారమునుబట్టి రసములు అనంతములు అను సూక్తిలో భక్తి వాత్సల్యాదులు 
కూడ దీనిలో చేరును”5” అని తెలుపబడింది. 


భ _క్తివీరం ; 


దీనికి భక్తితో కూడిన ఉత్సాహం స్థాయిగా ఉంటుంది. దీని స్వరూపం 
లోకో త్రరమైన భక్రికార్యాలను చెయ్యాలని స్థిర మైన యత్నసంకల్చ్పంగా 
ఉంటుంది. అందువల్ల భ క్రిరూపంలోకూడ నాయకునివలె, భ క్రిపీరాన్ని 
(పదర్శించినవారు కొందరు కనిపిస్తారు. 


మునివాహనుడు _ మత పాత రసద్భష్టి 85 


మునివాహనుడు నాటకంలో నాయకుడై న తిరుప్పాణ్‌లో కనిపించే భ కిని 
ఈ విధంగా చూడవచ్చును. న 


(వథమాంకంలో నిర్మల భ క్రితత్పరుడై న తిరుప్పాణ్‌ “ఏనాటికె నా మీకు 
దయక లుగుననియు నా కాలయ్మ పవేశము జరుగుననియు తెలియును.'’ (పుట : 
12) అని పేర్కొన్నదాంట్లో దృఢమైన భక్తితో “నా రంగడు నన్ను రమ్మన్న 
నన్నా పువారెవరు? కానీ మీ అనుమతి అర్థించుచున్నాను” (పుట క 13 అని 
ఆలయ పవేశంగురించి చెప్పినపుడు భక్తివీరం వ్య క్రమవుతుంది. 


తిరుప్పాణ్‌ నియమనిష్టలు, భ క్రితతృరత ఆదర్శ పాయ ములని__ 


“భ క్రియె రూపము దాల్బనొ 

ముక్రియె జగమున విలాస ముదలు కూర్చన్‌ 
యుక్తత దివిదిగి భువికగు 

శ క్రి తిరుప్పాణ్‌ ముఖాన శాంతత నిలుపన్‌. "58 


అని భవ కిరూపం దాల్చి ము క్తి విలాస ము[దలు కూర్చి దివినుండి భువికి ఆవత 
రించిన భకాగ శిఖామణి తిరుప్పాణ్‌ అని, శాంత స్వరూపుడని “పేరో 
బడింది. 


తిరుప్పాణ్‌ సామాన్యులంటే ఆతీతుడని పేర్కొంటూ, ఆమేయ మైన 
జ్ఞానసంపద కలిగినవాడని తెలుపుతూ వేదవేద్యుడు, “అది దైవేచ్చ - అన్ముగవీో 
(గ్రహాల కతీతుడు తిరుప్పాణ్‌” (పుట : 34) అని అతని నిశ్చలమైన భ కిని 


శాఘంబదాడు. 
య 


శ్రీరంగనాథుడే తిరుప్పాణ్‌ను గూర్చి లోకసారంగమునితో “నా ధ్యానైక 
దీశాపరతం| తుడు. భ క్రిపరవశ్యుడు. నా కవి. నా గాయకుడు. నా నెచ్చెలి 
కాడు” (పుట : కరి) అని పేర్కోవటం కార్యసాధకుడై న తిరుప్పాణ్‌ అచంచల 
భ క్రివిశ్వాసాల్ని వ్యక్తం చేస్తుంది. 


86 మునివాహనుడు _ ఒక పరిశీలన 


హృదయభ క్రిని పేర్కొంటూ లోకసారంగముని “భక్తి స్థిరమే! 
దేవుడే చంచలుడు! సుస్థిరుడు కాని దేవుడు మాకునంతే! భక్తి మారదు” 
(పుట 2 52) అని పేర్కాన్నదాంట్లో సాధారణ మైనరీతి వ్య క్రమెనా, తిరుప్పాణ్‌ 
యొక్క స్థిరమైన భ క్రిరూపం వ్య క్తమౌతుంది. 


లోకసారంగమునితో శ్రీరంగనాథుడు తిరుప్పాణ్‌ ధ్యానదీక్ష వల్ల నిర్మలీ 
మనమూ ర్రి అని పేర్కొంటూ “జన్మవల్ల కాదు, కర్మవల్ల పవ్మితతాపవ్శితతలు 
0 (op) (se) 
(పవ ర్రిల్లుట. తిరుప్పాణ్‌ పషితుడు" (పుట : 55 అని పేర్కొన్న దానివల్ల 
చేసిన కర్మ వల్లే పంచముడై న తిరుప్పాణ్‌ పంచమునిగా కీ రింపబడతాడ నేది 
వ్యక్తం అవుతుంది. 


పంచమాంకంలో తిరుప్పాణ్‌తో లోకసారంగముని “నీవు భక్తుడవు -_ 
భగవంతుని దర్శించుట న్యాయమే! శ్రీరంగనాథుడు నిన్ను చూడగోరినాడు! 
అది ఆజ్ఞ!” (పుట వ 64) అన్నదాంట్లో కథానాయకుడై న తిరుప్పాణ్‌ దృఢ 
సంకల్పమైన శ్రీరంగని ఆలయ |పవేశమునకు అడ్డుగా నిలిచిన లోక సారంగ 
ముని, శ్రీరంగని ఆదేశం పె, ఆ కార్య నిర్వహణకు పూనుకొనటం తిరుప్పాణ్‌ 
భ క్రివీరానికి నిదర్శనంగా పేర్కొనవచ్చును అందువల్లే లోకసారంగముని 
“ఉచితానుచిత, పవ్మితతాపవ్శితత, ధర్మాధర్మకర్త శీ మహావిష్ణువు. నాకేమి 
నిమిత్తము లేదు. నీవు చూచి బాధవడవలసిన దేదియును లేదు” (పుట : రక్ష) 


ఆని పేర్కొన్నదానిలో భ క్తివీరుడై న తిరుప్పాణ్‌కు భగవంతుడు చేరువై నాడనే 
విషయం వ్య క్తమౌతుంది. 


వేద వేద్యుడు తిరుప్పాణ్‌ భ క్రిగుణాల్ని కీ రిస్తూ- 

“తీ వభ క్రి దీప్తి లేజరిల్రినచోట 

కాలుమోపు చిన్న కన్న డతడు 

మ్లానహీన దీన మానవదుఃఖమ్ము 

విలయమొందజియు విష్షవతడు"59 
అని పేర్కొన్నదాన్లో చిన్ని కన్ననివలె త్మీవభ క్రి కాంతి లేజరిల్రినట్టుగా, దీన 
. (se) 
మానవుల దుఃఖాన్ని అంతమొందించే విష్ణువులాగా, భ క్రిగుణ సంపన్ను శై 
తిరుప్పాణ్‌ ఉన్నాడనేది తెలుస్తుంది. - 


మునివాహనుడు _ మత ప్మాత రసదృష్టి 87 


భక్తి రసావతారం దాల్చినట్లుగా వ్యవస్థారూపంలో ఎన్నో తరాలుగా 
దేవుని సందర్శింపలేని జాతి ఆవేదన ఏకీకృతరూపంగా తిరుప్పాణ్‌ కనిపిస్తాడు. 
కాబ స్టే, భగవంతుని చూచిన “ఈ భక్త్యావేళావేగ మీ అస్టిపంజరము తట్టుకోలేదు 
దేవా!” (పుట : 69) అని లోకసారంగముని దేవదత్తులు 'పేర్కాన్నదాంట్లో 
రసావతారందాల్చిన తిరుప్పాణ్‌ భ క్రివీరం వ్య క్రమౌతుంది. 


తిరుప్పాణ్‌ శ్రీరంగని దర్శించిన భక్యావేశంలో “ముల్లోకాలు దాటి, 
ఎల్లలోకాలు దాటి విశ్వాంతరాళాలకెగ్యబాకెడు విర్మాడూపా! |బహ్మోది దేవ 
దేవతా పూజిత పాదపద్మా ! కాతబాణ సంహృతరావణాసురా ! పుమళోద్యాన 
శ్రీరంగ్యపభూ! సీ కింసుక చేలాంచలములో నా ధ్యానము లగ్నమయినది 
తం డ్రీ!"$0 అని ధ్యానంలో నిమగ్నం కావటంతో అంతకాలం శ్రీరంగనాథుని 
కనులారా కనుగొన ఉ వ్విళ్ళూరిన కోరిక నెరవేఎంది. దేవదత్తుడు వేద వేద్యునితో 
భక్తితో ఐక్యమైన మహాభక్తుని గూర్చి పేర్కొంటూ “తిరుప్పాణ్‌ శ్రీరంగ 
నాథునిలో ఐక్యమయిపోయినాడు. ఈ భక్తుని నయనాలు భగవంతుని పాదా 
లలో ఐక్యమయిపోయినవి” (పుట : రీ2) అని పేర్కొన్న దాంట్లో తిరుప్పాణ్‌ 
శ్రీరంగనిలో భ క్రిఏీరంమూలంగా ఐక్యంకావటం తెలుస్తుంది. 


వేదవేద్యుడు తిరుప్పాణ్‌ ను పేర్కాంటూ “మానవుడే మాధవుడని సీ 
జీవితము మాకు బోధించినది. మేము ధన్యులమైతిమి [ (పుట క 83) అని దైవ 
జీవి తిరుప్పాణ్‌ ను శ్లాఘించటం కనిపిస్తుంది. 


లోకసారంగముని తిరుప్పాణ్‌ గురించి కీ ర్రిన్తూ_ 


“ఎవడు (పజలు మేల్కా౦చ ,పార్టించినాడొ 
ఎవడు జీవి చైతన్యమర్థించినాడా?'61 


అని తెలిపిన దాంట్లో నిర్మలమైన చిత్తముతో (పజలను మేలుకొలుపడానికి 
దైవాన్ని (పార్టించినాడు. జీవి చైతన్యాన్ని అర్థించినాడు. భువిలో సమదృష్టిని 
కలిగించినాడు. అటువంటి మహానరుడే భక్రివీరంతో, దేవునితో సమానమైన 
భ క్రివరంతో, దివ్యత్వాన్ని పొందగలిగాడు. తిరుప్పాణ్‌ కాంతి భూమికి 


రస్‌ మునివాహనుడు _ ఒక పరిశీలన 


వెలుగునిచ్చి, శ క్రినిచ్చి, భ క్రితో జనులను కాపాడ గలుగుతుందని వేనోళ్ళ చాటి 
చెప్పాడు. 


తిరుప్పాణ్‌ లోని భ క్రివీరం, భగవంతుని చేరుకొనే తపన భక్తిలో ఆఖరి 
దశగా పేర్కోవచ్చును. ఇది భక్తిలో పరాకాష్టస్టితి. ఇదే విషయాన్ని సూఫీ 
త త్త్వంలో పేర్కొంటూ. 


“అబ్దెహఖిఖి కా అమల్‌ ఎహి యాఫ్స్‌ ఓ షహుద్‌ హై ఇసీ యాఫ్స్‌ ఓ 
షహుద్‌ కా నతీజా మహ్‌వియత్‌ ఫిజ్‌ జాత్‌ హై యాని జబ్‌ తజ్‌రీదే నఫ్‌సీ శె 
సాత్‌ ఇస్‌తెగ్‌రాహ్‌ ఫీల్‌ హఖ్‌ హోతో హువ్వల్‌ బాతిన్‌ కె ఆసార్‌ నమూదార్‌ 
హోతేహై ఏ ఫనా అల్‌ఫనా కా మొఖామ్‌ హై మహ్‌వియత్‌ హై ఇస్‌తర్‌దాద్‌ 
అమానత్‌ హై"? అన్నారు. 


“సూఫీ భ క్రి కారణంగా భగవంతునికి చేరువై ఆతని దర్శిస్తాడు. భగవ 
ద్దర్శనంతో బాహ్య(పవంచ౭యొక్క_ సంబంధం కోల్పోతాడు. సూఫీల భి 
విషయంలో ఇది చివరి దశగా పేర్కొ ౦టారు' అని పేర్కోబడింది. ఇదే విష 
యాన్ని పేర్కొంటూ “ఇస్టాము మత (ప్రకారము దేవుడు ఒక )._డే, ఆయన అల్లా. 
ఆల్లా చండశాసనుడు. దయామయుడు. ఈ జన్మాన మనిషి చేసిన పుణ్య పాపా 
లకు ఖియామత్‌ నాడు న్యాయ విచారణ చేసి బహుమాన జరిమానాలను పంచి 
సెట్టుతాడు. మనిషికి శరణ్యం ఖురాను. ఇది అల్హా వాక్కు”68 అని పేర్కో 
బడింది. సూఫీ మధురభ క్రిని పేర్కొ ౦టూ - 


“సూఫీ _ అల్హాల సంబంధం (పేీమాయణము. ఆత్యంతిక భక్తి. జీవాత్మ 
ఆషిభ్‌ అనే (పియుడు, పరమాత్మ మాషుఖ్‌ అనే _పేయనిగాను, లేక జీవా 
త్మయే మాషుఖ్‌ అనే (పేయసి, పరమాత్మయే ఆషిథ్‌ అనే (పీయుడుగాను 
భావించడం కూడ కలదు. ఇది సూఫీ మధురభ క్రి''6* అని 'పేర్కోబడింది. 
ఈ విధంగా ఇస్టాంలో మధురభ క్రి దివ్యభ క్తిగా కీ ర్రింపబడింది. 


ఇదే విధానంలో కై 9 స్రవమతంలోకూడ భ క్రితన్మ యత్వంతో భగ 
వంతుని సన్నిధి చేరుకోవచ్చునని కీ ర్హింపబడింది. కీస్తు దేవ దేవుని దివ్యనామ 
లీలల్ని స్మరిస్తూ తరించిన భక్తులు అనేకులు కనిపిస్తారు. 65 


మునీవాహనుడు _ మత పాత రసదృష్టీ రర 


ఆంధ మహాభాగవతంలో థ కిలో కనిపించే వివిధ రూపాల్ని భాగవత 
తత్త్వము. భకి ఆనే అంశంగా వివిధ స్థాయిలలో కనిపిస్తుంది. అయితే, దీంట్లో 
““భ్రాగవత నాయకుడు విష్ణువు' ఈ అనేది పేర్కోబడింది 


మునివాహనుడు నాటకంలో తిరుప్పాణ్‌ విషయకంగా భ క్రివీరమే 
ఆయాచో ట్ర ఎక్కువగా కనిపిస్తుంది. ఈ నాటకంలో “భక్తి ఉత్తమ పేమ 
రూపం. పరత త మందలి (పేమ అంటే భగవతి, పరాభ క్రి, దిచ్యార్థ పేమ 
చిత్తవృత్రిగా కనిపిస్తుంది"'6? అని పేర్కొన్నారు. భక్తుడు నాయికగా తన్మ 
యత్యం చెందుతూ నాయకుడు భగవంతుడు శృంగారమూర్తి అని పేర్కో 
బడింది. కళాచ్శితణలో భ క్రిశృంగారం సౌందర్యవస్తువులో అభ క్తిభావాన్ని 
అంగంగా చేసి ధర్మవీరాన్ని చితించటం కనిపిస్తుంది. ఇది పురాణ మాత్సంగా 
కనిపిస్తుంది. అన్నమయ్య శృంగార సంకీర్తనల్లో కూడ భ క్రిళ్ళంగారం ఉన్న 
తంగా కనిపిస్తుంది. 


మునివాహనుడు నాటకంలో భ క్రి (పత్తులతో ఉండి, పరమపదాన్ని 
చేరుకొనటం నాటకాంతంలో కనిపిస్తున్నది. వైష్టవ మతత త్యం, అష్టవిధ భి 
వర్ణనం, సంకీ ర్రనం మొదలై నవి తిరుప్పాణ్‌ని అంత్యజుడు ఆనే భావన పొఠకు 
లలో తొలగిపోయేటట్టుగా చేశాయి. తిరుప్పాణ్‌ లో ధర్మవీరం, దానవీరం, 
దయావీరం కొన్ని సందర్భాలలో ఉన్నా, భ క్రిఏిరమే ఎక్కువగా కనిపిస్తుంది. 
శ్రీరంగనాథుడు భగవంతుని రూపంలో కనిపించే నాయకుడే అయినా, భ క్రివీరం 
దృష్ట్యా తిరుప్పాణ్‌ నాయకుడుగా కనిపిస్తాడు. కైకా నిచ్చటనే అభిషేక జలము 
తీసికొనిపోక తప్పదు. ఓరీ కదలవు కదా? నీకిదే శాస్తి! (రాయి విసిరాడు)” 
(పుట : 23) ““శీరంగనాథా! నీవు పంచములకు [పత్యక్షము కారాదు” (పుటః 
47) అని పేర్కొన్న దాంట్లో (వతినాయకుని లక్షణం వ్యక్తమవుతుంది. 


మునివాహనునిలో దయా, దాన, ధర్మ, త్యాగ, వీరాలతోపాటు భఖ క్రి 
వీరం పరాకాష్టలో కనిపిస్తుంది. స్థాయీభావాలు ఇన పేర్కొన్నవి కనిపి 
స్తాయి. కాబట్టి, ఆంగిరసం భ క్రివీరం అవుతుంది. కావున, మునివాహనుడు 
నాటకంలో నాయకుడు తిరుప్పాణ్‌, (పతినాయకుడు లోకసారంగమునిగా 
పేర్కోవచ్చు. తమిళ దేశం భూమిక గానూ, దివ్యకేతం శ్రీరంగం [పదేశంగానూ, 
MOP.7 


90 


మునీవాహనుడు _ ఒక పరిశీలన 


కావేరీనది రసపోషణకు కారణంగానూ, శ్రీరంగనాథుని దివ్యపురుమనిగానూ 
పేర్కోవచ్చు. మత, సామాజిక, రస, కథావిషయంగా ఇది ఖభ క్తివీర |వధాన 


మైన చార్మితక నాటకంగా కీర్తి పతిష్టల్ని పొందింది 


l. 
2, 
3 
4 
రి 
6 
7 
8 
9 


10. 
ll. 
12. 
13. 
14. 
15. 
16. 
17. 
18. 


19. 
20. 
21. 


పాొదనూచికలు 


భారతీయ త తకాన్ర్రం - సమ్మగ పరిశీలన 
పెదే 

అన్నమాచార్య సాహితీ కౌముది 

మునివాహనుడు నాటకం 


Ww fe lg fe 
రు మర 5 మి 


య 


లు 


iy te tf ty fol 
OL dL Ob 


భారతీయత త్యకాస్త్రం 

ఆం; ధ దేశంలో సంఘసంస్క రజోడ్యమాలు 
పెదే 

కుల నిర్మూలన 

ఆళ్వార్లు - అస్పృశ్యత 

తెలుగు సాహిత్యం _ దళిత జనోద్ధరణ 

ఆళ్వారుల దివ్యవై భవము 

మునివాహనుడు నాటకం 

హరిజనులు _ వారీ పుట్టుపూర్వో త్తరాలు 


పుట : 220 


పుట : 136 


పుటలు: 57,568 
పుట ; 57 
పుట : 2 


మునివాహనుడు _ మత పాత రసదృష్టి 


22. మునివాహనుడు నాటకం పుట: 65 
23. పెదే పుట : 67 
24, 'పెదే పుట : 74 
25. నాటకాలోకము 
26. కోలాచలం శ్రీనివాసరావు పుట : 215 
నాటకసాహిత్య సమాలోచనము 
27. 'పెదే పుట : 216 
28. ఉత్తర రామ చరితమ్‌ పుట : 47 
29. రసోల్హాసము పుట : 16 
30. పెదే పుట : 27 
31. పెదే పుట ; రి4 
'32. మునివాహనుడు నాటకం పుట :79 
33. ఆముక్తమాల్యద (మాలదాసరి కథ) పుట : 6.10 
34. మునివాహనుడు నాటకం పుట : 6 
35. నారద భ క్రిస్తూతములు పుట : 300 
36. తెలుగు కవిత _ సాంఘిక సిద్దాంతాలు పుట : 31 
37. పెదే పుట : 27 
35. సాహిత్య శిల్ప సమీక్ష పుట : 150 
39. పెదే పుట : 152 
40. సాహిత్య శిల్ప సమీక్ష పుట : 152 
41. నీ తాళ్ళపాక అన్న మాచార్యుల జీవితచరిత పుట : 66 
త్తం అన్నమయ్య పుట : 23 
43. ముసివాహనుడు నాటకం పుట : 17 
44. పైదే పుటి : 15 
ష్‌. పెదే పుట : 3రి 
46. పెదే పుట : 75 
47. రచయితతో ముఖాముఖీ 
కరి, ఆలుగుకవులు _ భ క్రిత త్వం పుట : 2౭ 


92 


49. 


50. 
51. 


52, 


53. 
54. 
ర్‌ర్‌, 
56. 
57. 


55. 


59. 
60. 


61. 


62. 


63. 


65. 


66. 
67. 


నారద భ క్తిసూతములు 
"పెదే 


ఆళ్వారుల దివ్యవై భవము 


తెలుగు సాహిత్యం _ దళిత జనోద్ధరణ 
డా. బి. ఆర్‌. అంబేద్కర్‌ శత జయంతి 


ప తిక (ఆళ్యార్థు - అస్ప ఎత) 
తలుగు కవులు _ భక్తితత్త్వం 
పెదే 
పెదే 
సాహిత్య శిల్ప సమీక్ష 
పెదే 
మునివాహనుడు నాటకం 
'పెదే 
మునివాహనుడు నాటకం 
పెదే 
ఖురాన్‌ బొర్‌ తసవుఫ్‌ 
సూఫీత త్త్యము - బుతస్య పంథా 
పెదే 
బైబిలు _ తెలుగ్నుపతి 
భక్తి కీర్తనలు 
ఆంధ భాగవత విమర్శ 
భ క్రిరసవాదం 
పోతన వంచశతీ స్మారిక 


పుట : 


మునీవావానుడు _ ఒక పరిశీల 


5 


పుట ౩6 


పుట 


: 54 


: 150 
: 153 
“15 
: 66 
: 69 
: 74 
: 97 
: 38 


: 307 


: 252 
:31 


6, సాహిత్యంలో రచయిత గానం 


లోకసారంగముని వాహనంగా కలవాడు తిరుప్పాణ్‌ ఆళ్వారు. ఈ 
నాటకంలో |పధానపాత. ఈ పేరు ననుసరించి నాటక నామధేయం కూర్చ 
బడింది. తిరుప్పాణ్‌ హరిజనుడు, పాణ్‌ కులస్థుడు కావటంవల్ల వన్నిద్దరాళ్వారు 
లలో ఇతని చర్మితనే ఇతివృ త్తంగా ఎన్నుకోవటంలో రచయిత దృక్పథం వెల్ల 
డవుతుంది. పాణ్‌ కులమనేది ఒకనాడు స్పృశ్యకులమే. అనంతర కాలంలో 
అస్పృశ్యకులంగా మారింది.! ఈ పాణ్‌ కులస్థులు సంగీతవేత్తలు, (పియులు, 
వాద్య సంచాలకులు, [పయో కలు, పీణావాదన నిపుణులు. ఆదిలో రాజస్థాన 
గౌరవాలు పొందారు. అప్పుడు ఆంటరానివాళ్ళు కారు. కాలం మార్పువల్ల వీరు 
అస్పృళ్యులయ్యారు. వీళ్ళల్లో భకాగశిఖామణి, సంగీతవే త్త, గానమాధుర్యం.భ క్రి 
మూ ర్రీభవించిన తిరుప్పాణ్‌ ఇతివృత్తం రచయితను ఆకట్టుకుంది. ఇదే నాటక 
రచనకు కారణమయింది. 


సం పదాయ |పతిఘటనం : 

ఈ నాటకంలో తిరుప్పాణ్‌, లోకసారంగముని రెండు దృక్పథాలకు 
(పతినిధులుగా కనిపిస్తారు. సం్యపదాయాన్ననుసరించే విధానంకు లోకసారంగ 
ముని, దాని (పతిఘటనకు తిరుప్పాణ్‌ (పతీక గా కనిపిస్తారు. సంఘర్షణ 
తీవత ఈ ఇద్దరి మధ్య కనిస్తుంది. ఇది శ్రీరంగనాథుని బోధనల వల్ల శాంతి 
మార్గంలో, భ క్రిపరాకాస్టలో పరిసమా ప్రమవుతుంది. 


హరిజనుల ఆలయ ప'వేశ 0: 


వైష్టవ భ క్రిత త్వం మూ రీభవించిన సాంపదాయక, మ్మిశమ నాటకంగా 
ఇది రూపొందింది. ఈ కథని స్వీకరించటం తిరుప్పాణ్‌ కోసం, హరిజనుల 
కోసం అని గమనించాలి. ఈ నాటకంలో తిరుప్పాణ్‌ దేవాలయ (సవేశం 
పధానాంశంగా కూర్చుబడింది, “హరిజనుడు దేవాల యంలో [వవేశించటం 
గూర్చి ఆనందముంది. ఏ మతభ క్రి నాకు (పత్యేకంగా ఇష్టంకాదు "కి అని 


94 మునివాహనుడు _ ఒక ప 


పేర్కోవటంలో రచయిత హరిజనోద్ధరణ సంకల్పం, హరిజనుల & 
(పవేశం ఉద్దేశ్యం వెల్లడి అవుతాయి. 


సర్వమానవ సమానత్వం : 

మునివాహనుడు నాటక ౦లో భక్తి, మానవ సమానత్యం అనేదె 
మవుతుంది. తన్మూ లంగా సర్యమానవ సమానత్వం నాటకంలో పతివె 
బడింది. 


విశ్వశాంతి : 

రచయితకు దీనిపెన ఉండే దృక్పథం వెల్లడవుతుంది. సం 
ఏ రంగంలో అయినా శాంతి చోటు చేసుకొంటే, అందరూ హర్షించేదే. 
లోనూ, మత విషయకంగా కాంతి ఏర్పడితే అది వశ్వశాంతికి మార్గం కా 
ఈ నాటకం సూచిస్తుంది. 


సంపదాయ నాటకలక్షణం ; 

పద్యాలు, దానికితోడు తిరుప్పాణ్‌ భ క్తిగీతి మాధుర్యాన్ని వెల్పడిం? 
పాటలు చోటు చేసుకొన్నాయి. నాటక రచన పూర్తిగా సలక్షణ | 
భాషలో సాగినట్టుగా కనిపిస్తుంది. ఇది వ్యావహారికానికి దగ్గరగా ఉన్న | 


రచనగా కనిపిస్తుంది. నాటక రచయిత ఇచ్చే సూచనలు వ్యావహా 
కనిపిస్తాయి. 


పాశ్చాత్య నాటకలకశకాలు : 


దీంట్లో సం పదాయంతోపాటు, పాళ్చాత్య లక్షణాల సమ్మేళన 
కనిపిస్తుంది. ఆలాగే దృశ్య శ్రవ్య నాటకరీతుల సమన్వయం పయో, 
పరిధీసమన్వయం కనిపిస్తుంది. సంభాషణల్లో నటనాంశముండే రీతి కని: 
పాటలలో పాటలాంటి పద్యం రీతి క నిస్తుంది. ముత్యాలసరాల అనున 
పద్యరచనలో కొన్ని సందర్భాల్లో సం పదాయాన్ని ఆతి కమించటం 
కనిపిస్తుంది. రస నిర్వహణలో పాళ్ళాత్య, సంప్రదాయ లక్షణ సమ్మేళ 
పిసుంది. . 


సాహిత; 
త్యంలో రచయిత స్టానం 95 


చారితక నాటకరచన ; 


తిరుప్పాణ్‌ ఇతివృత్తాన్ని |గహించి సామాజిక స్పృహతో ఆధునిక పద్య, 
గేయ, సంభాషణా, నాటక శిల్పంతో, దృశ్య |శవ్యాత్మకంగా నాటకాన్ని తీర్చి 
దిద్దటం రచయిత నైపుణ్యమనే చెప్పాలి. నాటక రచయిత నటుడు, దర్శకుడు. 
కావటంవల్ల నాటక రచనలోనే |పయోగంలో ఎదురయ్యే సమస్యల్ని పరి 
ష్క రించే (పయత్నంగా అంకం |పారంభం, ముగింపు సందర్భాలలో పాట, 
పద్య రచన చేయటం నూతన దృక్పథమని చెప్పవచ్చును. 


నాటకం చతురాంఠం [పాశ స్యం ; 
థి జీ 


సంపదాయవాదులు, ఆధునికులు, సామాన్య పాఠకులు విశేషంగా 
చతుర్ధాంకంలో తోకసారంగముని, [శ్రీరంగనాథుడు సంభాషణని నిశితంగా 
గమనిస్తారు. దీంట్లో దేవుడు-గుడి.భ క్రి.మానవత్యం-మలినరహితుడు దేవుడు- 
వర్ణాశమ ధర్మాలకు ఆతీతమైంది భక్తి మొదలై న విషయాలు చాలా నిశితంగా 
పరిశీలనం పొందుతాయి. అందువల్లే ఇది విజ్ఞుల మెప్పుని పొందింది. 


అభ్యుదయ భావాలుకల రచయితగా నాటకకర్త కనిపిస్తారు. హరిజనో 
ద్దరణం, సమ సమాజ లక్ష్యం, సమతావాదం, మతాతీత మైన వ్యవస్థా నిర్మాణ 
ధ్యేయం వీరిలో కనిపిస్తాయి. వర్ష సంఘర్షణ లేని కాంతి సమాజ స్థాపనం అంత 
రీ నంగా కనిపిస్తుంది. కులాతీత, మతాతీత, వర్గ రాహిత్య సమాజ ధ్యేయం 
వ్య క్రమవుతుంది. హరిజనుడు వైష్టవభ క్రి పరివూర్ణుడైన మూఢాచార సంప 


దాయవాదిని వళ్ళా త్రపుని చేసీ పరిశుద్దాత్మున్ని చేయటం ఈ నాటకలో కని 
పిస్తుంది. 


(వగతిశీల దృక్సథం కల రచయిత. 


“కులము గో[త మంచు గోలపెట్టెడు జాతి 
పెరగలేదు, గుండె పెంచలేదు 
హెచ్చుతగ్గులందు పెచ్చు మీరెడు జాతి 
మునగలేదు కాంతి కనగలేదు”క 


96 మునివాహనుడు _ ఒక 
అని ఆ రితో పేర్కో-వటం కనిపిస్తుంది. నాటకాంతంలో . 


“ఈ తిరుప్పాణ్‌ [ప్రకాశమే యిలకు మిగుల 
నిలిచి శ్రీరంగ నాథుండు వెలుగునట్లు 

సర్వ సామాన్య మానవశ క్రి పొంది 

(పజల (పతినిధుల్‌ జనుల కాపాడుగాక 1౫5 


అని పేర్కోవటంలో నాటక రచయిత సామాన్య మానవశ క్రి 
తమై, సౌఖ్యంగా విలసిల్హాలనే ఆకాంక్ష వ్య క్రమవుతుంది. 


నాటకసాహిత్యంలో రచయిత స్థానం 


ఆధునికుడుగా, ఆభ్యుద యవాదిగా, సంఘసంస్కరణ ధే 
రచయితగా ఆచార్య కొలకలూరి ఇనాక్‌ కనిపిస్తారు. చార్మితక, నాటక 
అభ్యుదయ భావాల్ని వ్య క్రీకరించటం కనిపిస్తుంది. ఆధునికాం[ధ 
మీద వీకికి మక్కువ ఎక్కువ. ఆయినా, సంవదాయాన్ని పూర్తిగా ౩ 
ధోరణి ఈ నాటకంలో కనిపించదు. 


సం పదాయక రీతిలోనే ఈ నాటకాన్ని ఐదంకాలుగా కూర్చారు 
పాశ్చాత్య నాటక లక్షణాలు కూడ రంగనిర్మాణం ఇత్యాదులలో 
వచ్చును, వన్నిద్దరాళ్వారులలో ఒకడైన తిరుప్పాణ్‌ ఇతివృత్తాన్ని 
దాయక రీతిలో పద్యాలు, పాటలు, సరళ గాంథీకంలో నాటకంగా (| 


చూడవచ్చు. అంగి, అంగ రస నిర్మాణం, నాటక (వయోగరీతి ఈ 
గమనించవచ్చు. 


తెలుగు నాటక సాహిత్యంలో [ప్రముఖులు అనేకులు కనిపిస్తార 
దాయ, అభ్యుదయ ధోరణులలో రచనలు చేసినవారు అనేకులు 
కందుకూరి, చిలకమర్తి, కాళ్ళకూరి, వేదం, తిరుపతి వేంకటకవులు, 
వంటివారు ఉఊ త్తమ రచనలు సం పదాయబద్ద్ధంగా వెలువరించారు. 
ఆతేయ, భమిడిపాటివంటివారు సాంఘిక నాటకాలు అభ్యుదయ పథ 
దిద్దారు. డా॥ కొలకలూరి ఇన్హాక్‌ గారి 'మునివాహనుడు' నాటకం దృ! 


సాహిత్యంలో రచయిత స్థానం 97 


త్మకమైనది. సరళ |గాంథిక నిర్మాణరీతిలో విలసిల్లుతూ ఉంది. తక్కువ 
ప్మాతలతో, శ్రీ పాత [ప్రమేయం లేకుండా, సం|పదాయక రీతిలో, వైష్షవ 

—_ ట్ల 
భ క్తితత్వ (పతిపాదికంగా నిర్మింపబడింది. 


ఇటీవలి నాటక రచయితలు ఈ నాటకంలో గుర్తించదగ్గ [పముఖమైన 
అంశాలు: 


1. సంగహ సమ్మగ ఇతివృత్త స్వీకారం 

2. తక్కువ ప్మాతలతో నాటక సృష్టి. 

3. మనో వైజ్ఞానిక శిల్పం. 

4. తక్కువ పరిధిలో వర్ణనలు. 

5. సన్నివేశాలలో అంతర్జి నంగా సంఘర్షణ కూర్చు. 

6. సంభాషణలలో చిన్న చిన్న తెలుగు వడాల పొందిక. 
7. _సరళ్ళగాంథిక సంభాషణలు _ వ్యావ హారిక స్పోరక రచనారీతి. 
రి. ఆధునిక గేయ రచన (ముత్యాలసరాల ఛందస్సు) 
9. సంప్రదాయ ఛందోరీతిలో వ్యతికమణం. 

10. అంగిరస శిల్పంలో నవ్యత్వం. 

11. అంక పాధాన్యం, రంగవిభజనం. 

12. పంచమాంకాలు, పూర్వ, ఉత్తర రంగ విభజనం. 
13. సబిమేషన్‌, రస నిర్యహణం. 
14 మానవాభ్యుద యం, విశ్వళాంతి, మత సమన్వయం. 
15. 


దళిత జనోద్ధరణం - మొదలై నవి. 


ఇటీవలి, ఆధునిక దృక్పథం కల నాటక రచయితలు, వీరి నాటకంలో 
కనిపించే కొన్ని గుణాలతో అయినా నాటకాలు నిర్మిస్తే, సం|పదాయంలోని 
అంధత్వం తొలగిపోయి, నవ్యత్వంతో పాటు కాంతిదర్శనత్యం కూడ సిద్దిస్తుం 
దని చెప్పవచ్చు. ఆధునిక తెలుగు నాటక సాహిత్యంలో ఈ నాటకం మూలంగా 
రచయిత కొంత సమున్నత స్థానాన్ని పొందగలిగారని నాటక వైశిష్ట్యం, 
బహుమతి పురస్కార గౌరవం మొదలైనవి వేనోళ్ళ చాటి చెబుతున్నాయి. 


అందువల్లే “మునివాహనుడు' నాటకం ఆంధ సాహిత్యలోకంలో ఇంకా ఉన్నత 
శిఖరాలను చేరుకోగలదని ఆశించవచ్చు. 


98 


మునివావానుడు _ ౬ 


పాద నూచికలు 
నాటకం _ ఉన్నమాట 
పెదే 
రచయితతో ముఖాముఖి 
మునివాహనుడు నాటకం 


పెదే 


వ 77 


: 80 


+ 75 


: 76 


ఉపసంహారము 


పథమాధ్యాయంలో తెలుగు నాటక వికాసం, వై విధ్యం విషయాల వివ 
రణం ఉంది. 


ద్వితీయాధ్యాయంలో రచయిత ఆచార్య కొలకలూరి ఇనాక్‌ గారి జీవిత 
దర్శన సంగహ వివరణం సపేరో-బడింది. 


తృతీయాధ్యాయంలో మునివాహనుడు నాటకంలోని సాంపదాయక, 
పాశ్చాత్య నాటక లక్షణాల సమన్వయం, డ చార్మితక నాటకవిశేషం పేర్కో 
బడ్డాయి. భాషా ఛందో వై విధ్య విశేషాలు, సంభాషణా రీతి వివరించటం ఉంది. 


చరుర్ధాధ్యాయంలో మునివాహనుడు నాటకంలోని మత విశేషం, పాత 
పోషణం, రస నిర్యహణం వివరించటం ఉంది. అంగిరసంగా భ క్రివీరాన్ని, 


అంగరసాలుగా భ క్రిశ్ళంగారం, దయావీరం దానవీరం. ధర్మఏరం, త్యాగ 
వీరం వివరణం ఉంది. 


పంచమాధ్యాయంలో నాటక రచయిత దృక్పథం అనుశీలనం ఉంది. 
తెలుగు నాటక సాహిత్యంలో రచయిత స్థానాన్ని నూతన అంశాల విషయాలు 
సం గహంగా వివరించటం ఉంది చివరగా మునివాహనుడు నాటక పరిశోధ 
నంలో ఆవిష్కరించిన నూత్నాంశ కోడీకరణం ఉపసంహారంగా ఉంది. 


మునివాహనుడు నాటకం తెలుగు సాహిత్యంలో, రచనలో, దృశ్య శ్రవ్య 
విధానంలో _పభావం చూపటంలో |పత్యేకతని సాధించింది. పాఠ్య గంథంగా 
ఈ నాటకం విస్తృత (పచారం పొందింది. ముఖ్యంగా బాలబాలికల్ని, అధ్యాప 
కుల్ని, అభిజ్ఞుల్ని అభ్యుదయమార్షంవై పు మళ్శించటానికి కారణ మైంది. 


100 మునివాహనుడు . ఒక 


ఇతివృత్తం చార్మితకమైనా, సామాజికులలో కొత్త ఆలోచనలకు 
అయ్యింది. ఆంధ దేశమంతటా అధిక పేరణకు నేపథ్యం ఆయ్యింది. 


ఈ నాటక సాహిత్య సృష్టి సాంఘికంగా ఇంత పాధాన్యం 
కోవటానికి దృశ్య |శవ్య విధానమే కారణం అని చెప్పవచ్చును. ' 
నుడు' సాహిత్యంలో సాధించిన వె శిష్ట్యం నిరూపించటానికి ఉద్దిష్టమె' 
శోధన, ఆంధ నాటకరంగ (పత్యేకత దర్శించటానికి నూతన సోపి 
తుంది. ఈ నాటకం సంఘ సంస_రణం, మానవతావాదం నేపథ్యం 
జనోద్ధరణకు అత్యంత దోవాదకారి కాగలదు. 


అనుబంధం : 


ఉపయుక్త [గంథనూచి 


1. అన్నమయ్య, డా. ముట్నూరి సంగమేశం, యువభారతి, ఆంధ 
సారస్యత పరిషత్‌, తిలక్‌ రోడ్‌, హైదరాబాద్‌. 


2. అన్నమాచార్య సాహితీ కౌముది, డా. ముట్నూరి సంగమేశం, తిరుమల 
తిరుపతి దేవస్థానములు, తిరుపతి. 


3. ఆం| ధదేశంలో సంఘ సంస్కరణోద్యమాలు, ఆచార్య సః రామకృష్ణ, 
అనువాదం : రాచమల్లు రామచందదారెడ్డి, హైదరాబాద్‌ బుక్‌ (టస్ట్‌, 
హిమయత్‌ నగర్‌, హైదరాబాద్‌ _ 500 029. 


4. ఆంధ భాగవత విమర్శ, డా. వసాదరాయ కులపతి, ఆంధ సంస్కృత 
శాఖాధ్యత్సులు, హిందూ కళాశాల, గుంటూరు _ 522003. 


5... అంధ |పతాపర్నుద యశోభూషణము, చలమచర్ణ రంగాచార్యులు, 
1.9.25 /8, శ్రీనివాస విలాసము, విద్యానగరము, హైదరాబాదు - 7, 


6. ఆధునికాం[ ధ కవిత్వము _ సంపదాయము - (ప్రయోగము, డా. సి. 
నారాయణ రెడ్డి, ఆంధ్యపదేశ్‌ బుక్‌ డిస్టింబ్యూటర్స్‌, సికిం దాబాద్‌. 
(ద్వితీయ ముుదణ) నెపైంబర్‌ 1977. 


7. ఆముక్రమాల్యద, వేదం వేంకటరాయకొశ్ర్రి, వేదం |పెస్‌, మాస్‌... 


8. ఆళ్వారుల దివ్యవైభవము, తిరువాయిపాటి రాఘవయ్య, తిరుమల 
తిరుపతి దేవస్థానములు, తిరువతి, 1980. 


102 


10. 


ll. 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


మునివాహనుడు _ ఒక పరిశీలన 


ఆళ్వారులు _ దివ్య |పబంధములు, వరదాచార్యులు ధనకుదరం, కౌముది 
(గ్రంథమాల, గుంటూరు _ 1, 1970. 


ఆళ్వార్లు - అస్పృశ్యత (వ్యాసం) తెలుగు సాహిత్యం. దళిత జనోద్దరణ 
యు.జి.సి. జాతీయ సదస్సు, డా॥ బి. ఆర్‌. ఆంజేద్క-ర్‌ శతజయంతి 
(పత్యేక సంచిక, డిసెంబర్‌ _. 1990. 


కుల నిర్మూలన _ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌, అనువాదం _డా. బోయి 
భీమన్న, బుక్‌ |టస్ట్‌, వివేకనగర్‌, హైదరాబాద్‌ _ 500 020, నాల్గవ 
ముదణ _ 1990. 


కోలాచలం శ్రీనివాసరావు నాటక సాహిత్య నమాలోచనము, డా. ఎస్‌. 
గంగప్ప, ననోదయ పబ్లిషర్‌, ఏలూరు రోడ్డు, విజయవాడ-2, 1977. 


ఖురాన్‌ బొర్‌ తసపుఫ్‌, డా. మీర్‌వలి ఉద్దీన్‌, హైదరాబాద్‌ _ 1945. 


తెలుగు కవిత _ సాంఘిక సిద్ధాంతాలు, డా॥ ముదిగొండ వీరభ(దయ్య, 
తెలుగు అకాడమీ, పాదరాబాద్‌, ద్వితీయ ము దణ- 1990. 


తెలుగు నాటకం, డా॥ ఎస్‌. గంగప్ప, శశి [పచురణలు, సీ/73, 
శ్రీనివాసనగర్‌ కాలనీ, గుంటూరు.522006, డిసెంబర్‌, 1985. 


తెలుగు సాహిత్య వికాసం, డా॥ కె. కె. రంగనాథాచార్యులు, ఆంధ 
సారస్వత పరిషత్‌, తిలక్‌ రోడ్డు, "హైదరాబాదు. 


తెలుగు కవులు _ భ క్రిత త్యం, డా॥ మహతీశంకర్‌, న్యూ స్టూడెంట్స్‌ 
బుక్‌ సెంటర్‌, ఏలూరు రోడ్డు, విజయవాడ, [పథమ ముడణ. 1984. 


నాటక వికాసం, డా॥ పి.ఎస్‌.ఆర్‌. అప్పారావు, డా॥ పి. సాంబశివరావు, 


306.307, సీమీకర్‌ బాక్సు, చిక్క.డపల్లి, హైదరాబాదు.20. 
ధు Cy) మ్‌ 


ఉపయు క్ర |గంథసూచిక 103 


19. 


20, 


21. 


22, 


23. 


24. 


25, 


26. 


27. 


౭5. 


నూరేళ్ళ తెలుగు నాటకరంగం, ఆచార్య మొదలి నాగభూషణశర్మ, 
తెలుగు విశ్వవిద్యాలయం, కళాభవన్‌, సెఫాబాదు, “హైదరాబాదు. 


నాటకాలోక ము (ధర్మ వరము రామకృష్ట మాచార్యుల నాటక పరిశీలనము), 
రచన : డా. సాధన వీరాస్వామి నాయుడు ఎమ్‌.ఏ, పిహెచ్‌.డి. తెలుగు 
ఆచార్యులు, [శీ వెంక చేశ్వర కళాకాల (ఎ), తిరుపతీ, సాధనా పబ్లి 
కేషన్స్‌, 554 ఆర్‌. ఆర్‌. కాలని, తిరుపతి, 1984. 


నారద భ _క్తిసూతములు, దొడ్డ వెంక టరామరెడ్డి, కావలి. 


భ క్రిరసవాదం, ఆచార్య తుమ్మవూడి కోటేశ్వరరావు, పోతన పంచళతీ 
స్మారిక, పోతన భాగవత పంచశతీ మహోత్సవ సమితి, వరంగల్లు. 


భారతీయ త త్త్వళాస్త్రము, ఏటుకూరి బలరామమూర్తి, విశాలాంధ పట్టి 
షింగ్‌ హౌస్‌, విజ్ఞాన భవన్‌, బ్యాంక్‌ స్టంట్‌ , హైదరాబాద్‌, ఏడవ 
ముుదణం _ ఏపిల్‌ - 1989. 


భారతీయ తత్తకాన్రం _ సమ్మగ పరిశీలన, ఆచార్య గూడ సుందర 
రామయ్య, తెలుగు అకాడమీ, 'హెదరాబాద్‌, 1988. 


బైబిలు (పరిశుద్ద (గ్రంథము), బైబిలు సొనెటీ ఆఫ్‌ ఇండియా, 206 
మహాత్మా గాంధీ రోడ్‌, బెంగుళూరు _ 560 001, 1990. 


మునివాహనుడు. ఆచార్య కొలకలూరి ఇనాక్‌, రవీంద పబిషింగ్‌ హౌస్‌, 
గుంటూరు _ 522 003, తృతీయ ముదణ _ 1987. 


రసోల్హాసము, డా. జి. ఏ. స్ముబహ్మణ్యం. 


సాహిత్యదర్శిని, సాహిత్య వ్యాసాలు, ఆచార్య కొలకలూరి ఇనాక్‌ , జ్యోతి 
(గ్రంథమాల, 129, తపోనగర్‌, ఆనంత పురం _ 515004. 1985. 


104 మునీవాహనుడు _ ఒక పరిశీ 


29. సాహిత్య భావలహరి, ఆచార్య ఎస్‌. వి. జోగారావు, తెలుగు అకాడమీ, 
"హైదరాబాద్‌, 1989. 


30. సాహిత్య శిల్ప సమీక్ష, పింగళి లక్ష్మీకాంతం, [శీ బాలాజీ వబ్దిషర్స్‌, 
బజారు ఏధి, తిరుపతి, ద్వితీయ ముదణ _ 1970. 


31 సూఫీత త్వము _ బుతస్యపంథా, సర్దేశాయి తిరుమలరావు, భారతి, 


(సాహిత్య మాసష త్రిక _ నవంబరు 1989) 


32. శీ తాళ్ళపాక అన్నమాచార్యుల జీవిత చరి త_ వచన రచన, డా. కేళర్ల 
వాణి, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి, 1990. 


33. _హరిజనులు._వారి పుట్టు పూర్వో త్రరాలు, గోవాడ నిరీక్షణరావు, భాగ్యం 


(పచురణలు, మచిలీపట్నం, కృష్టా (జిల్లా) (పథమ ముదణ -ఫ్మిబ. 
1985. 


